సంగారెడ్డి జల్లా 
ఐంటోత్సే చరిత్ర 


అవుసుల భానుప్రకాశ్‌ 





తెలంగాణ సాహిత్య అకాడమి 
హైదరాబాదు 


ప్రచురణ నెం. : 78 


సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 
- అవుసుల భానుప్రకాశ్‌ 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : జులై, 2019 


ప్రతులు : 1000 

వెల: ₹ 40.00 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇంప్రెషన్స్‌, 1-9-1126/, 


ఆజామాబాద్‌, హైదరాబాద్‌-500 020. 
ఫోన్‌: 040 - 2767 8411 


(ప్రచురణ-(ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యం|[త్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
'జిల్లా' ఏర్పాటు ప్రాముఖ్యతను పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాల తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, జీవన 
సరళుల్లో మార్పులు కనబడుతాయి. ప్రత్యేకతలు కలిగి ఉంటూనే సాధారణాంశాలు 
కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్లే ప్రత్యేక సాహిత్య 
చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు 
మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య 
అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు 
రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 
స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ 


3 


ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 

సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయనం మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికాబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 
జిల్లాల భౌగోళిక న్వరూపాలు మారిపోయాయి. చరిత్ర కొత్తరూపంలో 
ఆవిష్కారమౌతున్నది. సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ 
నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. 
కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత 
సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం 
కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా 
ఆవిష్క్మరించగలుగుతాయి. దానికి మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
20.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


విషయ సూచిక 


జిల్లా భౌగోళిక నైసర్గిక స్వరూపం 9 
ఉపోద్దాతం - ఈ పేరెలా వచ్చింది? - భౌగోలిక స్వరూపం - 
ఖనిజ సంపద - అడవులు - నేలలు - పంటలు - నదులు - 
శాసనసభ నియోజక వర్గాలు - డివిజన్లు - మండలాలు - విద్యారంగం. 


జిల్లా చరిత్ర 13 
పాలించిన రాజవంశాలు - జిల్లా చరిత్ర - ఉద్యమాలు 

చారిత్రక నిర్మాణాలు : 

1. రాణీ శంకరమ్మకోట బురుజులు, 2. ఆందోలు బురుజు, 3. పటాన్‌ 
చెరువు గుమ్మటాలు, 4. అల్లా దుర్గం (అల్లమదుర్దం), 5. జిల్లా జైలు, 

6. సప్తప్రాకారయుత దుర్గం, 7. వస్తు ప్రదర్శనశాల - కొండాపూర్‌. 

- సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన శాసనాలు 

సంస్కృతి 18 
ప్రసిద్ధ దేవాలయాలు : 

అ. పర్యాటక స్థలాలు; ఆ. జాతరలు; ఇ. సంస్కృతి 

సాహిత్య సంస్థలు 27 
1. మెదకు జిల్లా రచయితల సంఘం, 2. సాహిత్యరంజని, 

3. 'మెతకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ, 4. రసగీతి సాహితీ 
సాంస్కృతిక వేదిక, 5. తెలుగు భాషా సంరక్షణ సమితి, 

6. బహుజన సాంస్కృతిక వేదిక, 7. సాహితీ మిత్ర మండలి, 

8. జాతీయ సాహిత్య పరిషత్తు. 


ప్రాచీన సాహిత్య చరిత్ర 32 
ఆధునిక సాహిత్య చరిత్ర 39 
ముగింపు 81 


నామాట 


స్వీయ రాష్ట్రం సిద్ధించిన తర్వాత భాష, సంస్కృతికి మరింత ఆదరణ 
లభిస్తున్నది. తెలంగాణ సాహిత్యం భారతీయ సాహిత్యంలో ప్రత్యేకంగా తలెత్తి 
నిలబడుతున్నది. సాహిత్య అకాడమీ ఏర్పాటు, విజయ దుందుఖి మోగించిన ప్రపంచ 
తెలుగు మహాసభల నిర్వహణ భాషా, సాంస్కృతిక రంగంలో మైలురాళ్ళు. పరాయి 
పాలనలో పెత్తందారీ కవులచే అణచివేయబడ్డ కవుల కలాలు శిరసెత్తి నిలిచేలా 
తెలుగు మహాసభల ప్రభంజనం దశదిశలా మారుమోగింది. ఆపరంపరలో భాగంగా 
సాహిత్య అకాడమీ తెలంగాణ భౌగోళిక పటంపై ఆవిష్ఫతమైన 33 జిల్లాల సాహిత్య 
చరిత్రలను అక్షరబద్ధం చేసే బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. తెలంగాణ 
సాహిత్య అకాడమీ అద్యక్షులు డా॥ నందిని సిధారెడ్డిగారు, కార్యదర్శి డా॥ ఏనుగు 
నరసింహారెడ్డి గార్ల ఆలోచనల్లోంచి వెల్లివిరిసిన ఈ బృహత్సంకల్పం సాహిత్య 
ప్రస్థానంలో చిరస్మరణీయమైన మజిలీ! 

38 జిల్లాల సాహిత్య చరిత్రలు రాసే బృహత్తర యజ్ఞంలో నాకు సంగారెడ్డి 
జిల్లా సాహిత్య చరిత్ర రాయడానికి అవకాశం కల్పించినందుకు అకాడమీ పెద్దలకు 
హార్దిక ధన్యవాదాలు. 

ఉమ్మడి మెదక్‌ జిల్లాకు కేంద్రంగా భాసిల్లిన సంగారెడ్డి ప్రత్యేక జిల్లాగా నేడు 
రూపాంతరం చెందింది. అనాదిగా ఉమ్మడి మెదక్‌ అనగానే కవులు విలసిల్లిన ప్రాంతం, 
అవధానులు ప్రభంజనం సృష్టించిన ప్రాంతం సిద్దిపేటనే అందరికీ స్ఫురించేది. 

ఇదేమీ సత్యదూరం కాదు కూడా! ఆ తర్వాత మెదక్‌! చిట్ట చివర సంగారెడ్డి 
కవన కేంద్రమై విలసిల్లింది. కానీ సాహిత్య చరిత్ర కోసం కవుల గూర్చి, రచనల 
గూర్చి అన్వేషణ కొనసాగిస్తున్నప్పుడు సంగారెడ్డి ప్రాశస్యం, సాహిత్య విస్తరణ అర్థమైంది. 
ఇక్కడి ప్రాంతం స్వాతంత్రోద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించిందనేది 
జగమెరిగిన సత్యం! ప్రపంచ కథావాజ్మయంలో తొట్టతొలి కథ నందించినది కూడా 
సంగారెడ్డి గడ్డ అనేది సాహితీ లోకం ఏనాడో గుర్తించింది. తెలుగు సాహితీ లోకంలో 
అచ్చతెనుగు కావ్యకర్త పొన్నగంటి తెలగనార్యుడు ఇక్కడి వాడే కావడం అందరికీ 


గర్వకారణం. ఇంతటి అద్భుతమైన సాహితీ వారసత్వాన్ని అందుకున్న సంగారెడ్డి 
జిల్లా తనసాహితీ ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నది. కవులను, రచయితలను, 
అవధానులను సాహితీలోకానికి ఇస్తూనే ఉన్నది. 

సంగారెడ్డి చరిత్ర రాయడానికి నాకు బాగా ఉపకరించినవి రెండు గ్రంథాలు. 
ఒకటి మల్యాలదేవీ ప్రసాద్‌గారు రచించిన మెదకు మండల సాహిత్య చరిత్ర. ఈ 
పుస్తకాన్ని కష్టపడి వెతికి అందించిన సంగారెడ్డి జిల్లా సాహితీ భీష్ములు బోర్చట్ల 
హన్మంతా చారిగారికి ధన్యవాదాలు. రెండవది మెతుకుసీమ విజ్ఞాన సర్వస్వము. 
అడగ్గానే శిష్య వాత్సల్యంతో ఆదరించి అందించిన శ్రీ శాస్తుల రఘురామశర్మ గారే 
దీనిని రచించారు! నాకు అందించారు. వారికీ హార్దిక కృతజ్ఞతలు. సమాచారం 
కోసం వారివారి రచనలు పంపి, సహకరించిన కవులకు, కృతజ్ఞతలు. తప్పనిసరిగా 
ఒక పుస్తకమైనా ముద్రించిన వారే సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించాలి అనే 
నియమం వల్ల రచనలు వెలువరించిన వారినే తీసుకోవడం జరిగింది. రచనలు 
ముద్రిత రూపంలో లేకున్నా అద్భుత సాహిత్యంతో కలం రులిపిస్తున్న వారిని చివరి 
అధ్యాయంలో ఉటంకించడం జరిగింది. 

సంగారెడ్డి జిల్లా భౌగోళిక స్వరూపం, జిల్లా చరిత్ర, సంస్కృతి, సాహిత్య 
సంస్థలు, ప్రాచీన సాహిత్య చరిత్ర, ఆధునిక సాహిత్య చరిత్ర, ఉపసంహారం అనే 
అధ్యాయాలుగా విభజితమైన ఈ పుస్తకం రూపకల్పన బాధ్యతను అందజేసి, నాకూ 
ఈ పుస్తక యజ్ఞంలో భాగస్వామ్యం కల్పించిన డా॥ నందిని సిధారెడ్డి గారికి 
డా॥ ఏనుగు నరసింహారెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవ్‌! 


- అవుసుల భానుప్రకాశ్‌ 
సంగారెడ్డి 
wm 
9603204507 





1. జిల్లా భౌగోళిక నైసర్గిక స్వరూపం 


ఉపోదాత్రం 
ఖు 


ఉమ్మడి మెదక్‌ జిల్లలో జిల్లాకేం[ద్రమై భాసిల్లిన సంగారెడ్డి అక్టోబరు 2016 
నుండి నూతన జిల్లాగా ప్రకటించబడింది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను 
సొంతం చేసుకున్న మెతుకుసీమకు మణిహారంగా శోభిల్లిన సంగారెడ్డి జిల్లా అనేక 
ప్రత్యేకతలను సంతరించుకున్నది. తొలికథకు పుట్టినిల్లుగా, సాహిత్యలోకానికి 
అచ్చతెలుగు కావ్యమందించిన గడ్డగా సంగారెడ్డి ప్రాంతానికి చిరస్మరణీయమైన కీర్తి 
దక్కింది. పారిశ్రామిక రంగంలో ప్రత్యేకతలతో అలరారి, సాహితీక్షేత్రంలో విశిష్ట 
స్థానాన్ని సంపాదించుకున్న సంగారెడ్డి వైభవాన్ని సిరుసనగండ్ల శ్రీనివాసాచార్యులు 
ఇట్లా వర్ణించారు. 

పీ! తాలూక లన్నింట తలమానికమువలె 

నంద చందాలతో నలరు చుండు! 
చుట్టుబుర్దులు తోడ జూడనింపుగనుండు 
ప్రాకార పటలంబు బరగు చుండు! 
ఉన్నత కార్యాల యోన్నత భవనముల్‌ 
వివిధ రూపములతో వెలుగుచుండు! 
మండలాధిపునిదౌ మహలు సుందరముగా 
నుండుచు రీవిగా నొప్పుచుండు! 


తే.గీ మెతుకు సీమను చాలించు మేటిమగల 

నిఖిల కార్యాలయములకు నిలయమగుచు, 

జూచువారల చిత్తముల్‌ జూర గొనెడి, 

సంగరెడ్డికి నీభువి సాటిలేదు॥ (మెతుకు సీమ) 
సంగారెడ్డి ప్రాశస్యాన్ని వర్ణిస్తూ డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ.... 


శా॥ సింగారించిన శోభలన్‌ వెలుగదే శ్రీనిత్యమై దేవతా 
సంగోత్సంగ ర్వురా ప్రసంగములతో చారుత్వతా సిద్ధమై 
సంగారెడ్డి సమాహితోన్నత పరిశ్రాంతోప సేవ్యమ్ముగా 
రంగారున్‌ తెలగాణ మాతృశిఖలో రాజిల్లు రత్నంబుగా!! 
వివిధ రంగాల్లో బహుముఖీనమైన అభివృద్ధి దిశలో అడుగేస్తున్న సంగారెడ్డి 
జిల్లా సాహిత్య సాంస్కృతిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. 


సంగారెడ్డికి ఈ పేరెలా వచ్చింది? : 

1702లో గౌడిచర్ల అనే గ్రామంలో రాణిశంకరమ్మ జన్మించింది. ఈమె 
తల్లిదండ్రులు రాజమ్మ, సంగారెడ్డి దంపతులు. రాణిశంకరమ్మ, భర్త శత్రువుల చేతిలో 
మరణించిన తర్వాత కూడా ధైర్యసాహసాలను చూపి ఆందోలు రాజ్యాన్ని 
పరిపాలించింది. శంకరమ్మ శక్తి సామర్థ్యాలను మెచ్చుకొన్న ఆనాటి నవాబు ఆమెకు 
“'రాయబాగిన్‌ బిరుదు నందించాడు. ఆమెపేరు మీదనే శంకరంపేట, ఆమెతండ్రి 
పేరిట సంగారెడ్డి, శంకరమ్మ దత్తపుత్రుడు సదాశివరెడ్డి పేరిట సదాశివపేట 
గ్రామాలుగా ఏర్పడ్డాయి. ఆవేపేర్లతో ఇప్పుడు పట్టణాలుగా వెలుగొందుతున్నాయి. 


భౌగోళిక స్వరూపం : 

సంగారెడ్డి జిల్లాకు తూర్పున మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా, పడమరవైపు 
కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన మెదక్‌ జిల్లా, దక్షిణాన వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు 
సరిహద్దులుగా ఉన్నాయి. 

2011 జనాభా లెక్కల ప్రకారం సంగారెడ్డి జిల్లా జనాభా 15,27,628 
కాగా ఇందులో పురుషులు 7,77,285 మంది, స్త్రీలు 7,50,398 మంది ఉన్నారు. 
4,465 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సంగారెడ్డి జిల్లా అక్షరాస్యత సగటు 
64.18 శాతం. ఇందులో పురుషుల అక్షరాస్యత 73.02 శాతం కాగా స్త్రీల అక్షరాస్యత 
54.84 శాతంగా నమోదైంది. 


ఖనిజ సంపద : 

జిల్లాలో విస్తారమైన ఖనిజ సంపద ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇసుక కార్వర్ట్‌ 
మిశ్రమమైన పలుగురాయి కనిపిస్తుంది. ఈ పలుగురాయిని గాజుతయారీలో, సిలికాన్‌ 
కార్ప్సైడ్‌లో వినియోగిస్తారు. ఈ పలుగురాయి రాయికోడ్‌, కొండాపూర్‌ మండలాలతో 
పాటు కల్పగూర్‌, తేర్చ్పోల్‌ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. జహీరాబాద్‌ 
ప్రాంతంలో లిటరైట్‌ (బంకమన్ను) అధికంగా లభిస్తుంది. 


10 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


అడవులు : 

జిల్లా విస్తీర్ణంలో 4.63 శాతం అడవులున్నాయి. ఈ అడవులు ఆకురాలు 
అడవిజాతికి చెందినవి. అందుగు, టేకు, పొన్న తుమ్మ, నల్లమద్ది, నేరేడు, బూరుగు, 
మామిడి, మోదుగ తదితర చెట్లతో విస్తరించిన ఈ అడవులు బొంతపల్లి, జిన్నారం 
గ్రామాలమధ్య నెలకొని ఉన్నాయి. 


నేలలు : 

జిల్లాలో 48 శాతం చెలకనేలలు 45 శాతం నల్లరేగడి నేలలు, మిగతా 
ఇతర దుబ్బనేలలు, దిబ్బలు, గులక రాళ్ళతో కూడిన నేలలు కన్పిస్తాయి. జహీరాబాద్‌ 
కోహీర్‌ ప్రాంతాల్లో ఎర్రనేలలున్నాయి. 


పంటలు : 

జిల్లాలో ప్రధానంగా పండించే పంట వరి. మొక్కజొన్న జొన్నలు, గోధుమలు, 
చెరకు ఇతర పంటలు. అల్లం, పసుపు, ఆలుగడ్డలకు జహీరాబాద్‌, కోహీర్‌లు పేరెన్నిక 
గన్నవి. 


నదులు : 

సంగారెడ్డి జిల్లాలో మంజీరానది ప్రవహిస్తున్నది. ఇది కర్ణాటక రాష్ట్రం నుంచి 
బీదర్‌ గుండా నారాయణఖేడ్‌లో (ప్రవేశిస్తుంది. ఆగ్నేయ దిశలో సాగి జహీరాబాద్‌, 
ఆందోల్‌, సంగారెడ్డి సరిహద్దులుగా ప్రవహించి ఉత్తరం వైపు మలుపు తిరిగి మెదక్‌కు 
చేరుకుంటుంది. 

మంజీరానదిపై నిర్మించిన సింగూర్‌ ప్రాజెక్టు, సంగారెడ్డి రిజర్వాయర్‌లు 
హైద్రాబాద్‌ వాసులకు పరిసరప్రాంత వాసులకు తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. 
సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వదలడం సర్వసాధారణం. 
జహీరాబాద్‌ వద్ద నారింజెవాగు అక్కడి ప్రజలకు ఆదరువై నిలిచి వ్యవసాయానికి 
కేంద్ర బిందువైంది! మనూర్‌ మండలంలోని కారాముంగి ఎత్తిపోతల కేంద్ర 
బిందువైంది. మనూర్‌ మండలంలోని కారాముంగి ఎత్తిపోతల పథకం, మెగుడంపల్లి 
ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు పర్యాటక స్థలాలై అలరారుతున్నాయి. 


శాసనసభా నియోజక వర్గాలు 3 
జిల్లాలో 5 శాసన సభ నియోజక వర్గాలున్నాయి. అవి 1. సంగారెడ్డి, 


జిల్లా భౌగోళిక నైసర్గిక స్వరూపం 11 


2. పటాన్‌ చెరువు, 3. జహీరాబాద్‌, 4. ఆందోల్‌, 5. నారాయణఖేడ్‌. 
జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లున్నాయి. అవి... 
1. సంగారెడ్డి, 2. జహీరాబాద్‌, 3. నారాయణఖేడ్‌. 
జిల్లాలో మొత్తం 26 మండలాలున్నాయి. అవి డివిజన్ల వారీగా... 


డివిజన్లు - మండలాలు : 

సంగారెడ్డి డివిజన్‌ - (14 మండలాలు) : 
1. అమీన్‌ పూర్‌, 2. అందోల్‌, 3. గుమ్మడిదల, 4. కంది, 5. జిన్నారం, 
6. సంగారెడ్డి, 7. కొండాపూర్‌, 8. మునిపల్లి, 9. పటాన్‌ చెరువు, 
10. పుల్మల్‌, 11. రాంచంద్రాపురం, 12. హత్నూర, 13. సదాశివపేట, 
14. వట్‌పల్లి. 


జహీరాబాద్‌ డివిజన్‌ - (6 మండలాలు) : 
1. రురాసంగం, 2. కోహీర్‌, 3. జహీరాబాద్‌, 4. న్యాల్‌కల్‌, 
ర. మొగుడంపల్లి, 6. సిర్గాపూర్‌. 


నారాయణ ఖేడ్‌ డివిజన్‌ - (6 మండలాలు) : 

1. నారాయణ ఖేడ్‌, 2. కల్పెర్‌, 3. కంగ్టి, 4. మనూరు, 5. నాగలిగిద్ద, 

6. సిర్గాపూర్‌. 

సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌ చెరువు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, 
సదాశివపేట పట్టణాలు మున్సిపల్‌ పరిధిలో నున్నాయి. 601 రెవెన్యూ గ్రామాలలో 
475 గ్రామ పంచాయితీలతో సంగారెడ్డి జిల్లా దినదిన ప్రవర్ధమానమై సాగుతోంది. 


విద్యారంగం : 

2008లో సంగారెడ్డి పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఏర్పాటైన జె.ఎన్‌.టి.యు, 
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి)- హైదరాబాద్‌ సంగారెడ్డి జిల్లాలకు 
తలమానికాలు. సుల్తాన్‌ పూర్‌వద్ద గల ఐ.ఐ.టి. శాఖ అనేక మంది విద్యావంతుల్ని 
తీర్చిదిద్దుతోంది. పలు డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్చా 
గాంధీ పాఠశాలలు, పాలిటెక్నిక్‌ మరియు ఇంజనీరింగ్‌ కళాశాలలు సంగారెడ్డి జిల్లాను 
అగ్రగామిగా నిల్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 


12 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


2. జిల్లా చరిత్ర 


పాలించిన రాజవంశాలు : 

శాతవాహనులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, 
కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, 
సంగారెడ్డి జిల్లాను పరిపాలించినట్లు అనేక చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నవి. 
సంగారెడ్డి జిల్లా జైన పాలకులకు ఆవాసమై నిలిచిందని అనేక చారిత్రక అంశాలు 
తెలియ జేస్తున్నాయి. 


జిల్లా చరిత్ర : 

సంగారెడ్డి జిల్లా శాతవాహనుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు 
తెలుపుతున్నాయి. వీరికాలంలో వైదిక, బౌద్ధ మతాలతో పాటు జైనమతం విలసిల్లిందని 
తెలుస్తోంది. ఆనాటి పొట్లంచెరువు (నేటి పటాన్‌ చెరువు) తవ్వకాల్లో 8 అడుగుల 
మహావీరుని విగ్రహం బయల్పడింది. జోగిపేటలో సుప్రసిద్ధమైన జోగినాథ ఆలయం 
ఇప్పటికీ ఉంది. 

రాష్ట్రకూటులు, బాదామిచాళుక్యుల శాసనాలు జిల్లాలో వెలుగు చూశాయి. 
పద్మనాయకుల వద్ద సేవలందించిన రామినీడు - బహమనీ సుల్తాను ఫిరోజ్‌షా 
నుండి కల్పగూరు పరగణాను ఇనాంగా పొందినాడు. వ్యవసాయం చేయడానికి 
వీలైన చెరువులను తవ్వించడం పనిగా పెట్టుకున్న రామినీడు ఆప్రాంతం అంతాచూసి 
“లందలి అనే చోట చెరువు త్రవ్వించాడు. ఇది తర్వాత అందలగా, ఆందోలుగా 
రూపాంతరం చెందింది. 

క్రీ.శ. 1854లో మీర్‌ మహబూబ్‌ ఆసఫ్‌జాహీ బహదూర్‌ పాలనా కాలంలో 
నిజాంరాజ్యం ఐదు సుబాలుగా విభజించబడింది. అప్పటి మెదక్‌ సుబా క్రింద సంగారెడ్డి 
ఉండేది. 

రాయబాగిన్‌ శంకరమ్మ 1702లో గౌడిచర్లలో జన్మించింది. ఈమె 
తల్లిదండ్రులు రాజమ్మ, సంగారెడ్డి. భర్త పేరు వేంకట నరసింహారెడ్డి. శత్రువుల 


జిల్లా చరిత్ర 13 


దాడిలో భర్త మరణించిన తర్వాత పరాక్రమశీలి అయిన శంకరమ్మ ఆందోలు రాజ్యాన్ని 
పాలించింది. రాణి శంకరమ్మ తండ్రి పేరిట వెలసిన గ్రామమే సంగారెడ్డి. క్రమంగా 
అభివృద్ధి చెంది పట్టణమైంది. జిల్లాగా భాసిల్లుతోంది. 

1905కు ముందు పూర్వ జిల్లాలో మెదక్‌, రామాయంపేట, కల్పగూరు, 
టేకుమళ్ళ, ఆందోలు తాలూకాలుండేవి. తదనంతరం జరిగిన జిల్లాల పునర్నిర్మాణంలో 
మార్పుల వల్ల, 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వల్ల జరిగిన జిల్లా విభజనలతో 
మెదక్‌ జిల్లా కేంద్రంగా సంగారెడ్డి వర్ధిల్లింది. 


ఉద్యమాలు : 

ఆంధ్రోద్యమం, (గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం, తెలంగాణ 
ఉద్యమాలతో సంగారెడ్డికి విడదీయరానికి అనుబంధం ఉంది. 1922లో జోగిపేటలో 
(గ్రంథాలయం నిర్వహించబడింది. చౌటుకూరు గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహ 
గ్రంథాలయం, పెద్దశంకరం పేటలోని మార్మండేయ గ్రంథాలయం, డాకూరులో 
సచ్చిదానంద [గ్రంథాలయం సదాశివపేటలో ఆంధ్ర విజ్ఞాన గ్రంథాలయం 
ఏర్నాటైనాయి. 1930 మార్చి 3,4,5 తేదీలల్లో జోగిపేటలో తొలి ఆంధ్రమహాసభ 
నిర్వహించబడింది. సాంఘిక దురాచారాలు, బాల్యవివాహాలు, సతీసహగమనం తదితర 
అంశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించాలని సభలో తీర్మానించారు. 
స్వాతంత్రోద్యమ నేపథ్యంలో జరిగిన భూదానోద్యమంలో జహీరాబాద్‌ ప్రక్కనున్న 
రంజోల్‌ (గ్రామ నివాసి సూడెగోపాల్‌రెడ్డి 18 ఎకరాలు దానం చేసినట్లు 
ఆధారాలున్నాయి. తెలంగాణా తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో సంగారెడ్డి జిల్లాకు 
చెందిన అనేక మంది పాల్గొన్నారు. 

మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన ఇషాన్‌ రెడ్డి ఈ జిల్లా యువకుడు. 


చారిత్రక నిర్మాణాలు : 
జిల్లాలో పాలనను కొనసాగించిన వారు నిర్మించిన ప్రదేశాలు చారిత్రక కట్టడాలై 
ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలై అలరారుతున్నాయి. 


1. రాణి శంకరమ్మ కోట - బురుజులు : 

వీరనారి శంకరమ్మ నిర్మించిన గడికోట శంకరంపేట ప్రారంభంలోనే ఎత్తయిన 
గుట్టపై, అద్భుతమైన శైలిలో ఉన్నది. ఈ రాతి కట్టడం లోపలకు చేరుకోవడానికి 
నాలుగువైపుల ద్వారాలున్నాయి. గడికోట నుండి గురుపాది గుట్టవరకు సొరంగ 


14 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


మార్గముంది. గురుపాది గుట్టపైనే శివాలయం, మైసమ్మ ఆలయాలున్నాయి. యుద్దానికి 
వెళ్ళే సమయంలో అమ్మవారిని దర్శించుకొనేవారట! సుమారు రెండున్నర కిలోమీటర్ల 
మేర విస్తరించినకోట శత్రుదుర్భేద్యమై నిల్చింది. కోటను ఆనుకునే పెద్దచెరువు, 
చౌదరి చెరువులు త్రవ్వించారు. వీరత్వానికి చైతన్యానికి మారుపేరుగా నిలిచిన 
ఈకోటలో శంకరంపేట సంస్థానాధీశుల పాలన 875 సంవత్సరాలకు పైగా 
కొనసాగింది. 


2. ఆందోలు బురుజులు : 

38 బురుజులతో నాలుగు గౌనిలతో, చుట్టూ కందకాలతో ఆందోలు 
(అందనోలు/అందవోలు) సంస్థానం విలసిల్లింది. ఆందోలు ప్రవేశించగానే కన్పించే 
స్వాగత బురుజు నేటికీ చెక్కుచెదరక ఉండడం విశేషం! రాణి శంకరమ్మ- 
ఉపయోగించిన ఫిరంగులు ఇక్కడున్నాయి. ఇక్కడి రంగనాథాలయం సుప్రసిద్ధమైంది. 


8. పటాన్‌ చెరువు గుమ్మటాలు : 

గోలకొండను పరిపాలించిన మల్మిభరాముడనే పాలకుని వద్ద సామంతునిగా 
సేవలందించిన అమీర్‌ఖాన్‌ భార్యల సమాధులే ఈ గుమ్మటాలు. మహ్మదీయ శిల్పకళా 
వైదుష్యానికి ప్రతీకగా నిలిచిన ఈ గుమ్మటాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. 


4. అల్లాదుర్గం (అల్లమదుర్గం) : 

అల్లమప్రభువు ఈ గ్రామాన్ని నిర్మించాడు. గ్రామంలో ఏ యింటికి పునాది 
తీసినా, బావులు తవ్వినా ఆనాటి అపురూప శిల్పాలు దర్శనమిస్తాయి. వేయి 
సంవత్సరాల నాటి వినాయక విగ్రహాలు, ప్రాణవట్టము, బసవన విగ్రహాలను 
పురావస్తుశాఖ స్వీకరించింది. ఊరికి తూర్పువైపున ఎత్తైన దిబ్బను పురావస్తుశాఖ 
వారు త్రవ్విచూస్తే నాలుగువైపులా నాలుగు మకరతోరణాలున్నట్లు కన్పించింది. 
భూగర్భంలో ఒక దేవాలయం కన్పించింది. ఈ గుడిగోడలపై చిత్రకళ అందరినీ 
అబ్బురపరుస్తుంది. ఒకవైపు సాధువు, మరోవైపు శివపార్వతుల చిత్రాలు ఆలయానికి 
మరింత అందం తెచ్చాయి. 


ర్‌. జిల్లా జైలు : 
సంగారెడ్డి పట్టణంలోని అతిపురాతనమైన కట్టడం ఇది! 220 సంవత్సరాల 
క్రితం మొదటి సాలార్‌జంగ్‌ నిర్మించిన రాతి కట్టడం. మొదట్లో దీనిని పాలనకు 


జిల్లా చరిత్ర 15 


వినియోగించి, ఆ తర్వాత జైలుగా ఉపయోగించారు. ప్రస్తుతం ప్రదర్శన శాలగా 
వాడుతున్నారు. 


6. సప్తప్రాకారయుత దుర్గం - ఈశ్వరాపురం (ఇస్మాయిల్‌ఖాన్‌పేట) 

గోలకొండ కోటకు కప్పం తరలించే సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి 
నిర్మించుకున్న దుర్గమిది. బహుమనీ సుల్తాన్‌దగ్గర ఇస్మాయిల్‌ ఖాన్‌ అనే జాగీర్జార్‌ 
ఈ ప్రాంతాన్ని జాగీరుగా పొంది కోటను నిర్మించాడు. ఈశ్వరాపురం అనే ఈ 
ప్రాంతం అప్పటి నుండి ఇస్మాయిల్‌ ఖాన్‌ పేటగా విలువబడుతున్నది. 
పెద్దకోటముఖద్వారము ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడి భవానీ మాత 
ఆలయం భక్తులకొంగు బంగారమై విరాజిల్లుతున్నది. 


7. వస్తుప్రదర్శనశాల - కొండాపూర్‌ : 

గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలించిన ప్రాంతమిది. ఇక్కడే తొలికథ విలసిల్లినది 
కూడా! ఇక్కడ తొలిసారిగా తవ్వకాలు జరిపిన హెన్సీకౌన్సు (1900సం॥) అనే 
పురాతత్వశాస్త్రవేత్త అనేక విషయాల్ని వెలుగులోకి తెచ్చాడు. మధ్యమ శిలాయుగపు 
పనిముట్లు, నవీన శిలాయుగరాతిగొడ్డళ్ళు, మృణ్మియ పాత్రల అవశేషాలు లభించాయి. 
తర్వాత 1940-42 ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ స్తూపం, విహారం, చైత్య 
మండపాలు, నేలమాళిగలు బయల్పడ్డాయి. క్రీ శు ఒకటో శతాబ్దం నాటి శిల్చఖండాలు, 
నాణేలు, పూసలు, మట్టిబొమ్మలు, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు వెలుగుచూశాయి. 
ఇక్కడ లభించిన వస్తువులను సమీకరించి ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఇపుడు 
అది కొండాపూర్‌ మ్యూజియంగా పిలువబడుతోంది. 


సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన శాసనాలు 


శాసనం ప్రాంతం వివరాలు 
1. ఈదుల శాసనం అల్లాదుర్గం పశ్చిమచాళుక్య ప్రభువైన 
త్రిభువన మల్లుడు 


కీ.శ. 1084లో వేయించాడు. 
2. పటాన్‌ చెరువు శాసనం పటాన్‌ చెరువు పళశ్చిమచాళుక్య ప్రభువైన 


16 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


(4.5 శాసనాల 
సమాహారం) 


3. భూలోక మల్ల శాసనం 


4. టేకుమళ్ళ శాసనం 


ర్‌. ముదిమాణిక్యంశాసనం 


జిల్లా చరిత్ర 


టేక్మాల్‌ 


ముదిమాణిక్యం 


త్రిభువన మల్లుడు 
కీ.శ. 1084లో వేయించాడు. 


భూలోకమల్ల బిరుదాంకితుడైన 
మూడోసోమేశ్వరుడు 
క్రీ.శ. 1800లో వేయించాడు. 


ప్రతాపరుద్ర చక్రవర్తిచే 
క్రీ.శ. 1808లో వేయబడింది. 


ఈశ్వరుని పుత్రుడైన 
మాధవసూరి ఈశాసన 
రచయిత. భోగేశ్వరస్వామి 
గుడిలో లభించింది. 


క్రీ.శ. 1417లో రుద్రోజు 
సింగరాజు అనే శిల్పి ఈ 
శాసన కర్త. 


17 


3. సంస్కృతి 


వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వివిధ మత (గ్రంథాల నుండి 
అందిపుచ్చుకున్న జీవన మూల్యాలను సంగారెడ్డి జిల్లా ప్రజలు అనుసరిస్తున్నారు. 
జీవన విధానంలో నైతిక విలువలను అంతర్భాగం చేసుకున్నారు. వివిధ పండుగలు 
ఆచారవ్యవహారాలు, ఆధ్యాత్మికతతో పెనవేసుకొని ప్రజలు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 
పరస్పరం సహకార భావనతో జీవిస్తూ సామాజిక సమరసతకు నిలువుటద్దమై 
శోభిస్తున్నారు. 

సంగారెడ్డి జిల్లా సాంస్కృతిక విశేషాలు ఇవి. 


ప్రసిద్ధ దేవాలయాలు 

సంగారెడ్డి జిల్లా ఆలయాలకు ఆలవాలమై భాసిల్లుతోంది. చారిత్రక ప్రశస్తిగన్న 
ఆలయాలు కొన్ని అయితే, భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఆలయాలు 
మరికొన్ని. బౌద్ధజైన మతాలను హిందూ మతంలో అంతర్భాగంగానే ఇక్కడి ప్రజలు 
విశ్వసించారు. కాకతీయుల కాలంనాటికి బౌద్ధ జైనాలు కనుమరుగై శైవవైష్టవాలు 
(ప్రజల్లో వ్యాప్తినిపొందాయి. శైవవైష్టవ మతాల మధ్య సామరస్యం కన్పించే 
త్రికూటేశ్వరాలయాలు వెలసిన నేలగా సంగారెడ్డి గుర్తింపును పొందింది. ఇస్లాం 
పాలకుల దమనకాండకు అనేక ఆలయాలు ధ్వంసం అయినా, నాటి ఆధ్యాత్మిక 
వైభవానికి పలు ఆలయాలు సజీవసాక్షాలై నిలిచి ఉన్నాయి. వ్యక్తికి, ప్రజలకు 
పారమార్థిక చింతనతో పాటు సామాజికమైన సర్దుబాటును, ఉత్సవాల సందర్భంగా 
ఆనందాన్ని ఇచ్చిన ఆలయాలను ఎవరు మరువగలరు? 

సంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధమైన ఆలయాలు ఇవి. 


1. కేతకీ సంగమేశ్వరాలయం (రురాసంగం) : 
దక్షిణ కాశీగా పేరొందిన కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయం జహీరాబాద్‌ 
పట్టణానికి 15 కిలోమీటర్లు జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 58 కిలోమీటర్ల దూరంలో 


18 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఉంది. ఇక్కడి ఆలయంలో శివుణ్ణి నిత్యం కేతకీ పుష్పాలతో పూజిస్తారు కాబట్టి ఈ 
ఆలయానికి కేతకీ సంగమేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. 

సూర్యవంశపు రాజైన కృపేంద్ర భూపాలుడు భయంకరమైన చర్మవ్యాధితో 
బాధపడుతున్నాడు. వేటాడుతూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి గుండంలోని నీళ్ళు 
తాగినాడట. వెంటనే అతని చర్మవ్యాధి మాయం అయిందట. అప్పటి నుండి దీనిని 
అమృతగుండం అని పిలుస్తున్నారు. కాశీనుంచి ఒక జలధార ప్రవాహర్సురి వచ్చి 
ఇక్కడి గుండంలో కలుస్తుంది కాబట్టి 'రురాసంగం” అనే పేరు వచ్చిందని ప్రతీతి. 
మహాశివరాత్రి సందర్భంగా ప్రతిసంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. జాతర కూడా 
బాగా ప్రసిద్ధిని పొందింది. ఇక్కడ గుండంలోని ఒక రంధ్రం వైపు ప్రసాదం లేదా 
దీపం పెడితే అవి కాశీకి చేరుతాయని భక్తుల నమ్మకం. జాతర సమయంలో 3-4 
లక్షల జనం రురాసంగం చేరుకుంటారు. పల్లకిసేవ, అగ్నిగుండం, రథోత్సవం 
వంటి ప్రత్యేక పూజలు ఉత్సవాల సమయంలో జరుగుతాయి. విశేష సాంస్కృతిక 
కార్యక్రమాలతో అలరారే రురాసంగం జాతరను దర్శించడం ప్రత్యేకమైన 
అనుభూతినిస్తుంది. 


2, త్రికూటేశ్వరాలయం (కల్పగూర్‌) ప 

11-12 శతాబ్దాల మధ్య కాకతీయులబే నిర్మించబడ్డ ఆలయం ఇది. త్రికూట 
పద్ధతిలో నిర్మించబడ్డ ఈ ఆలయ సముదాయంలో కాశీవిశ్వేశ్వర, వేణుగోపాల, 
అనంత పద్మనాభ స్వామి ఆలయాలు ఉన్నాయి. సంగారెడ్డికి ఐదు కిలోమీటర్ల దూరంలో 
ఉన్న ఈ త్రికూటాలయంలో ఎనిమిది స్తంభాలతో ఉన్న మండపంలోని నంది విగ్రహం 
ఆకట్టుకొంటుంది. ఉత్తర దిశలో వేణుగోపాల స్వామి ఆలయం, పశ్చిమ దిశలో 
శయనించిన పద్మనాభస్వామి విగ్రహం గల ఆలయం, దక్షిణం వైపు కాశీవిశ్వేశ్వరా 
లయాలున్నాయి. త్రికూటాలయ శిఖరాలు ఇటుక సున్నంతో నిర్మించబడ్డవి. ఇవి 
అత్యంత ప్రసిద్ధినొందాయి. శివరాత్రి, కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రికూటాలయంలో 
ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించబడతాయి. 


8. వీరభద్ర స్వామి దేవాలయం (బొంతపల్లి) : 

మంజీరా - ముచుకుందా నదుల మద్య ప్రాంతం. బొంతవలె దట్టంగా 
అడవి వ్యాపించిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి బొంతపల్లి అనే పేరు సుస్థిరమైంది. 
జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలో, నర్సాపూర్‌ నుండి హైద్రాబాద్‌ వెళ్ళే 
మార్గం మధ్యలో బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం ఉన్నది. జిల్లాలో ప్రసిద్ద 


సంస్కృతి 19 


దేవాలయాల్లో ఒకటైన వీరభద్ర స్వామి ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలంలో 
నిర్మితమైందని చరిత్రకారుల భావన, 

దేవాలయం ప్రధాన ద్వారానికి ఆగ్నేయం వైపున అగ్నిగుండం, గర్భాలయంలో 
భద్రకాళీ సమేత వీరభద్రస్వామి విగ్రహం, బయట 'వల్లుబండి ఉన్నాయి. కోరికలు 
తీర్చే వీరభద్రుని ఆలయం ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతుంది. శివరాత్రి, 
కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వల్లుబండ చివర నిలబడి 
బండకున్న రెండు రంధ్రాల్లో బొటన వేళ్ళుపెట్టి కోరికలు కోరుకుంటారు. ఒకవేళ 
ఆ కోరిక తీరేదైతే బండ తిరుగుతుందని భక్తుల నమ్మకం. వీరశైవం విజృంభిస్తున్న 
తరుణంలో నిర్మించబడ్డ ఈ ఆలయం ఆధ్యాత్మికతకు నిలయంగా భాసిల్లుతూంది. 


4. రామలింగేశ్వరాలయం (నందికంది) : 

జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో సదాశివపేట మండలంలోని 
(గ్రామం నందికంది. నక్షత్రాకారంలో నిర్మించబడ్డ ప్రసిద్ధమైన ఈ ఆలయంలో 
పూజలందుకొనే దైవం రామలింగేశ్వరుడు. కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డ 
ఈ ఆలయం అతిపురాతనమైంది. ఈ గుడిలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, 
నరసింహస్వామి, మహిషాసురమర్దని, సరస్వతి, లక్ష్మి దేవతా మూర్తుల ప్రతిమలు 
మధ్య గదిలో దర్శనమిస్తాయి. భక్తులకు వరసిద్ధిని ప్రసాదించే రామలింగేశ్వరుడు 
జిల్లాకే కొంగుబంగారం. 


5. సప్తప్రాకారయుత దుర్గాదేవి ఆలయం (ఇస్మాయిల్‌ఖాన్‌పేట) : 

బహమనీ సుల్తానుల నుండి ఇస్మాయిల్‌ అనే జాగీర్జార్‌ జాగీరుగా పొందిన 
ప్రాంతమిది. చెక్కు చెదరని పెద్దకోట ఉన్నది. వాయవ్యమూలన శివమ్మదేవత అనే 
(గ్రామదేవత ఆలయం ఉంది. సద్గురు మదనానందస్వాాల వారి సంకల్పంతో గుడి 
మధ్య భాగంలో సప్తప్రాకారయుత దుర్గామాత ఆలయం నిర్మించబడింది. ఆలయంలో 
అమ్మవారి విగ్రహం 12 అడుగుల ఎత్తుతో తేజో మయంగా ఉంటుంది. శాక్తేయ 
సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం విజయదశమి 
సందర్భంగా నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 


6. జోగినాథ ఆలయం (జోగిపేట) : 
క్రీ.శ 1515-1560 మధ్యకాలంలో అల్లమరెడ్డి చౌదరి, రామజోగి 
అనుగ్రహంతో ఒక శివలింగాన్ని ప్రతిష్టించి ఆలింగానికి జోగినాథుడు అని నామకరణం 


20 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


చేశాడట. జైన జోగులు (యోగులు) నివసించుటచే యీ ప్రాంతానికి జోగిపేట అనే 
పేరు వచ్చింది. జైన జోగులను పంపివేసి ఇక్కడ శివలింగాన్ని నిర్మించారని సురవరం 
ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రలో పేర్కొన్నారు. జోగి నాథుని ఆలయంలో 
చైత్రమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారి కల్యాణం, రథోత్సవం, 
అగ్నిగుండం, లంకాదహనం తదితర కార్యక్రమాలుంటాయి. ఉత్సవాల చివరి రోజున 
రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. రాష్ట్రంలో అతిపెద్దదైన లోహ రథం 
ఉండడం జోగినాథ స్వామి రథోత్సవానికి మరింత విశిష్టతను అందించింది. 


7. ఆదినారాయణ స్వామి ఆలయం (కొడకంచి) : 

దాదాపు 500 ఏళ్ళ క్రితం అప్పటి జాగీర్జార్‌ రామోజీరావు చేత నిర్మించబడ్డ 
ఆలయం ఇది. 'కంచికి వెళ్ళకున్నా సరే! కొడకంచిని చూస్తే చాలు' అన్నంత కీర్తిని 
పొందిందీ గుడి. ప్రకృతి రామణీయకతలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొన్న 
ఈ ఆలయంలో ఆదినారాయణస్వామి ప్రధాన దైవం. ఈ క్షేత్రంలోని బంగారు బల్లి, 
వెండిబల్లి చూపరులను అమితంగా ఆకర్షిస్తాయి. ప్రతిసంవత్సరం సంక్రాంతికి ఇక్కడ 
విశేషమైన పూజలు-ఉత్సవాలు జరుగుతాయి. 


8. నల్లపోచమ్మ దేవాలయం (బోరంచ) : 

బోరంచలో ఉన్న నల్లపోచమ్మ ఆలయానికి రెండుమూడు వందల సంవత్సరాల 
చరిత్ర ఉంది. అమ్మవారికి బలులివ్వడం ఇక్కడి సంప్రదాయం. మన రాష్ట్రమేకాదు 
కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి విశేషంగా భక్తులు దర్శించుకుంటారు. 
బోరంచలోనే అమ్మవారి ఆలయం దగ్గరి చెట్టు క్రింద వేంకటేశ్వరుడు స్వయంభువుగా 
వెలసినట్లు కథనం. 


9. చల్లగిరి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరాలయం (కడ్చల్‌) : 

కల్దెర్‌ మండలం కద్చల్‌ ప్రాంతంలో చల్లగిరి గుట్టలో గురు మహారాజ్‌ గారిచేత 
ప్రతిష్ట చేయబడ్డ ఆలయమిది. ఒక ఆవు గురువుగారికి వేంకటేశ్వరస్వామి దర్శనాన్ని 
కల్పించిందని ఐతిహ్యం. ఆ ప్రాంతం అంతటా చల్లని గాలులతో మెరిసే రాళ్ళతో 
ఉంటుంది గనుక చల్లగిరి అయిందని ప్రతీతి. 


10. రాచన్నస్వామి దేవాలయం (బడంపేట) : 
కోహీర్‌ మండలంలోని బడంపేట గ్రామంలో పచ్చని ప్రకృతిలో భక్తుల పాలిటి 


సంస్కృతి 21 


కల్పతరువైన రాచన్నస్వామి నెలవై ఉన్నాడు. ఈ గ్రామనివాసి అయిన రాచన్న - 
రాయచూర్‌లోని శ్రీ రాచన్నప్రభుస్వామి వద్దకు ప్రతి సంవత్సరం శివరాత్రికి 
వెళ్ళివచ్చేవాడట. ఒకసారి బంధుమిత్రులతో రాయచూర్‌ వెళ్ళగా ఒక బాలుడు 
తప్పిపోయి 15 రోజులకు కన్పించాడట. ఆ బాలుడు రాచన్న ఒడిలో సృష్టించిన లింగమే 
ఇక్కడి ప్రధాన దైవం. శివరాత్రి సందర్భంగా రాచన్నస్వామి ఆలయానికి మహారాష్ట్ర 
కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. స్వామిని దర్శించుకుంటారు. ఫాల్గుణ 
పంచమి నుండి సప్తమి వరకు మూడురోజులు ఇక్కడ జాతర, ఉత్సవాలు వైభవంగా 
జరుగుతాయి. 


11. జీవన్ముక్త ఆలయం (అంతారం) : 

మునిపల్లి మండలం అంతారం గ్రామంలో వెలసిన జీవన్ముక్త మహారాజ్‌ గారు 
ప్రతిష్టించిన రుక్మిణి, పాండురంగ విగ్రహాలు ఇక్కడ ప్రధానదైవాలు. మహరాజ్‌గారు 
తమ యోగశక్తి చేత అనేక మహిమలు చూపి అక్కడే కైవల్యం పొందారట. వారి 
సమాధులు కూడా అక్కడే ఉన్నాయి. కార్తీక మాసంలో ఉత్సవాలు, జాతర, రథోత్సవం 
జరుగుతాయి. 


12. మల్లికార్జున స్వామి ఆలయం (బీరంగూడ) : 

రెండో శ్రీశైెలంగా పేరొందిన ఆలయమిది. అమీన్‌పూర్‌ మండలం బీరంగూడ 
గుట్టపై గల ఈ ఆలయం 18వ శతాబ్ది కాలం నాటిదని అంచనా. భృగుమహర్షి 
తపస్సు చేసిన ప్రాంతమిది. గతంలో ఇక్కడ పెద్ద వీరభద్ర స్వామి విగ్రహం ఉండేదట. 
వీరప్ప-బీరప్ప అని పిలిచేవారట. దాని ఆధారంగానే ఈ ప్రాంతం వీరంగూడ అయిందని 
ప్రతీతి. శివరాత్రి సందర్భంగా వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు, జాతర 
జరుగుతాయి. 


18. చిస్తీ దర్గా (వట్‌పల్లి) : 

వెంకటకాజా అనే అతడు అబ్మీర్‌కు వెళ్ళి దీక్ష - ఉపదేశం పొంది తిరిగి వచ్చి 
వట్‌పల్లిలో దర్గానెలకొల్చాడు. హిందూ ముస్లింలకు ఈ దర్గా పవిత్ర స్థలమై విరాజిల్లి, 
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. వట్‌పల్లి చిస్తీ దర్గా వద్ద మహాశివరాత్రికి పెద్ద 
జాతర జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో గల ఈ 
దర్గాను స్థానిక హిందూ ముస్లింలే కాక కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత ప్రజలు గూడా 
దర్శించుకోవడం విశేషం. 


22 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


14. వరసిద్ధి వినాయక్షేత్రం గణేశగడ్డ (కవలంపేట) : 

అత్యంత పురాతనమైన వినాయక విగ్రహంతో అలరారే ఈ దేవాలయం భక్తుల 
కొంగుబంగారం. ప్రతిమంగళవారం 108 ప్రదక్షిణాలు ఆచరిస్తే కోరికలు నెరవేరుతాయని 
భక్తుల ప్రగాఢవిశ్వాసం. ఇక్కడి విగ్రహం రోజురోజుకు పెరుగుతుందని గుర్తించారు. 


15. వైకుంఠపురం (సంగారెడ్డి) ప 

16 అడుగుల ఎత్తైన వేంకటేశ్వరుని విగ్రహం ఉన్న ఈ దేవాలయం తిరుపతిని 
తలపిస్తుంది. సంగారెడ్డి పట్టణంలోని ఈ క్షేత్రం అద్భుత కట్టడంగా నిలిచింది. 
తిరుపతి గోపురాన్ని ప్రతిబింబించేలా ప్రధాన ఆలయ గోపురం ఉండటం ఇక్కడి 
విశేషం. కోనేరు, గోశాల, నిత్యాన్నదాన సత్రంతో విలసిల్లిన వైకుంఠపురాన్ని దర్శించడం 
గొప్ప అనుభూతినిస్తుంది. 


16. శనీశ్వరాలయం (ఎర్దనూరు) : 

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 20 అడుగుల శనీశ్వరుని విగ్రహంతో 
నెలకొన్న ఈ క్షేత్రం ఇప్పుడిప్పుడే సమాజానికి పరిచయమౌతుంది. రానున్న కాలంలో 
గొప్ప క్షేత్రమై నిలుస్తుంది. 


ఆ. పర్యాటక స్థలాలు : 

జిల్లాలోని దేవాలయాలన్నీ పర్యాటక స్థలాలుగా భాసిల్లుతున్న, ప్రత్యేకించి 
వినోదం కోసమో ఆనందం కోసమో దర్శించే స్థలాలనే ఈ విభాగంలో పేర్మొనవలసి 
వస్తున్నది. సంగారెడ్డి జిల్లాలోని పర్యాటక స్థలాల్లో కొన్ని చరిత్రకు అద్దంపట్టేవి, 
మరికొన్ని ప్రకృతికి ఆలవాలమైనవి. అవి.... 


1. సింగూరు ప్రాజెక్టు (సింగూరు) : 

మంజీరా నదిపై సింగూరు వద్ద నిర్మించబడింది కాబట్టి సింగూరు ప్రాజెక్టుగా 
పిలుస్తున్నాం. 1998లో ఈ ప్రాజెక్టు పూర్తయింది. దీని నీటి విలువసామర్ధ్యం 29 
టియంసీలు. త్రాగునీరును అందించడం ప్రధానలక్ష్యంగా ఏర్పాటైన ఈ ప్రాజెక్టు 
వ్యవసాయానికి, మత్స్యపరిశ్రమకు ఇతోధికంగా తోడ్చడుతుంది. ప్రాజెక్టుద్వారా 
జలవిద్యుత్తు ఉత్పత్తికావడం విశేషం. (ప్రాజెక్టును ఆనుకొని దిగువన పార్క్‌ 
ఆహ్లాదకరవాతావరణం అమిత ఆనందాన్నిస్తుంది. సింగూరు డ్యాం మధ్యలో గల 
కొండ అనేక రకాల మొసళ్ళకు ఆలవాలం. గేట్లు ఎత్తినప్పుడు సింగూరును దర్శించడం 
మైమరచిపోయే అనుభూతి. 


సంస్కృతి 23 


2. మంజీరా వన్యప్రాణి అభయారణ్యం (కల్పగూరు) : 

జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి ఐదు కిలోమీటర్ల దూరంలో మంజీరా సింగూరు 
బ్యారేజిల మధ్య రెండువేల హెక్టార్లలో మంజీరా వన్యప్రాణి అభయారణ్యం విస్తరించి 
ఉంది. 36 కిలోమీటర్ల పొడవు 600-800 మీటర్ల వెడల్పుతో గల ఈ 
అభయారణ్యంలో తొమ్మిది ద్వీపాలున్నాయి. వీటిలో పుట్టగడ్డ, బాపనిగడ్డ, కరణంగడ్డ, 
సంగంగడ్డ, అనే ద్వీపాలు ప్రత్యేకతను సంతరించుకొన్నవి. పక్షుల ప్రత్యుత్పత్తికి 
వాటి నివాసానికి ఆలవాలమైన వసతులుండడం వల్ల వివిధ రకాల పక్షులు ఇక్కడికి 
వలస వస్తుంటాయి. వీటికి అవసరమైన తుమ్మ, సుబాబుల్‌, ఇసోమియా తీగచెట్లు 
అనేకం ఇక్కడ ఉన్నాయి. ద్వీపాలచుట్టూ గల నీళ్ళలో ఫిష్టియా, హైడ్రిల్లా, గుర్రపుడెక్క 
పల్లిస్నేరియా మొదలైన నీటి మొక్కలున్నాయి. 

ఈ అభయారణ్యానికి సైనీరియా, హిమాలయ ప్రాంతం నుండి ప్రతియేటా 
జనవరి - మార్చి నెలలమధ్య వివిధ రకాలైన పక్షులు వలస వస్తాయి. వీటిలో 
పేయింటెడ్‌ స్మార్ట్‌, ఓపెన్‌ బిల్‌స్మార్ట్‌, స్పూన్‌బిల్స్‌, కోంబుడక్స్‌, కాటన్‌టీల్స్‌, రెడ్‌క్సీసెడ్‌, 
కామన్‌ పోచర్డ్‌, గ్రేపిలికాన్‌, బ్రహ్మాణి డన్‌, బ్రౌన్‌ మెడెడ్‌ గుల్స్‌, మరియర్‌, స్యాలోస్‌ 
వంటి రకాలైన వివిధ జాతుల పక్షులు ఈ అభయారణ్యానికి రావడం విశేషం. 
ఇక్కడి నీళ్ళలో కొన్ని వందల సంఖ్యలో మగ్గిర్‌జాతి మొసళ్ళు ఉండడం ఇక్కడి (ప్రత్యేకత. 
ఇక్కడ మొసళ్ళ ప్రత్యుత్పత్తి కేంద్రం కూడా ప్రారంభించబడింది. ఈ అభయారణ్యంలో 
సందర్శకుల సౌకర్యార్థం మంజీరా బ్యారేజీ వద్ద ఒక పర్యావరణ విద్యాకేంద్రాన్ని 
ఏర్పరచారు. వివిధ పుస్తకాలతో గ్రంథాలయం, అందమైన పూలచెట్లుగల అహ్లాదకరమైన 
ఉద్యానవనం ఉంది. 

పక్షులకు మొసళ్ళకు నివాస స్థలమైన ఈ ప్రకృతి ప్రాంతం ప్రజలకు ఆనందాన్నీ 
ఆహ్లాదాన్ని పంచుతూ చక్కని పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. 


8. పురావస్తు ప్రదర్శన శాల (కొండాపూర్‌) : 

గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలించిన ఈ ప్రాంతం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి 
నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రాచీన నివేశన స్థలాలపై విస్తరించిన 
మట్టిదిబ్బను తొలిసారిగా - హెస్రీకౌన్సు అనే పురాతత్వ శాస్త్రవేత్త 1900 
సంవత్సరంలో తవ్విచూశాడు. సూక్ష్మ శిలాయుగపు పనిముట్లు, పనిముట్లు తయారీకి 
చెందిన వస్తువులు, మృణ్మయ పాత్రలు, రాతిగొడ్డళ్ళు లభించాయి. 1942వ 
సంవత్సరంలో పురాతత్వ శాఖవారు కొండాపూర్‌, తేర్చోల్‌ గ్రామాల మధ్య తవ్వకాలు 
జరుపగా కాల్చిన ఇటుక, సున్నంతో చేసిన కట్టడాలు వెలుగుచూశాయి. బౌద్ధస్తూపాలు, 


24 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


బౌద్ధవిహారాలు, నేలమాళిగలు, లోహపాత్రలు, నాణేలు, మట్టి, పింగాణి పూసలు, 
వివిధ ఆకృతులు లభించాయి. వాటన్నిటిని భద్రపర్చి సందర్శకుల కోసం ఉంచినదే 
పురావస్తు ప్రదర్శనశాల. ఇది మానసిక వికాసంతో పాటు పరిశోధకులకు మార్గదర్శిగా 
ఉపయోగపడుతున్నది. 


ఆ. జాతరలు : 

సంగారెడ్డి జిల్లా ఆలయాలకు నెలవు, అయినా జాతరలు మాత్రం ఒకటి 
రెండుచోట్లనే జరుగుతాయి. భక్తులకు ఆధ్యాత్మకత ఆనందంతో పాటు, సంతోషాన్ని 
అందిస్తాయి. వయోభేదం లేకుండా అందరికీ ఉత్సాహాన్ని ఇనుమడింపజేసే జాతరలివే. 


1. రురాసంగం జాతర : 

రురాసంగంలోని కేతకీ సంగమేశ్వరాలయం వద్ద ప్రతి సంవత్సరం శివరాత్రి 
సందర్భంగా జాతర జరుగుతుంది. ఈ జాతరకు 2-3 లక్షల మంది భక్తులు రావటం 
విశేషం. దక్షిణకాశీగా పేరొందిన రురాసంగంలో జాతర సందర్భంగా కుంకుమసేవ, 
పల్లకీసేవ, గరుడసేవ, అగ్ని గుండం, రథోత్సవాలు, కళ్యాణాలు జరుగుతాయి. 
సంగారెడ్డి జిల్లాలో జరిగే అతిపెద్ద జాతర ఇది. 


2. రాచన్న స్వామి జాతర : 

బడంపేట్‌లోని రాచన్నస్వామి దేవస్థానంలో ప్రతియేటా ఫాల్గుణ శుద్ధ షష్టి 
సందర్భంగా జాతర జరుగుతుంది. ప్రత్యేకపూజలు, అగ్నిగండం, పిల్లలకోసం వినోదపు 
ఏర్పాట్లు తదితరాంశాలతో జరిగే ఈ జాతర భక్తులకు ఆనందాన్నిస్తుంది. 
ఇ. సంస్కృతి : 

శాతవాహనుల కాలం నుండి నేటివరకు ఇక్కడి ప్రజల జీవనశైలి ఇక్కడి 
సంస్కృతికి దర్పణం పట్టింది. జిల్లాలో అనేక పరిశ్రమలు ఉండడం మూలంగా అన్ని 
రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కార్మికులుగా కనిపిస్తారు. భారతదేశం ఇక్కడ దర్శనమిచ్చినా 
ఇక్కడి ప్రజలకంటూ ప్రత్యేకమైన సంస్కృతి ఉన్నది. 


1. వస్త్రధారణ : 
పురుషులు ప్యాంటు, షర్టు, వృద్ధులైతే ధోతి, అంగీ ధరిస్తారు. స్రీలు చీరలు, 
చుడీదార్‌, పంజాబీదైస్సులు ధరించడం విశేషం. బాలబాలికలను అధునాతన 


సంస్కృతి 25 


వస్తాలంకరణలో చూసి మురిసిపోవడం తల్లిదండ్రులకు ఆనందదాయకమే కదా! 


2. భాష: 

తెలుగు వారు తెలుగులో, మహ్మదీయులు ఉర్దూలో మాట్లాడుతారు. 
జహీరాబాద్‌ ప్రాంతంలో కన్నడ భాషలో వ్యవహరించడం సహజం. మహారాష్ట్ర, 
బీహార్‌, బెంగాల్‌ నుండి వలస వచ్చిన వారు ఎక్కువగా పటాన్‌చెరువు, ఇస్నాపూర్‌, 
జిన్నారం, తదితర ప్రాంతాల్లో నివసించడం మూలంగా ఆయా భాషల వ్యవహారం 
కూడా జిల్లాలో కన్పిస్తుంది. 


8. పండుగలు : 

దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి, వినాయక చవితి తదితర పండుగలు 
హిందువులు జరుపుకొంటారు. ముస్లింలు బక్రీద్‌, రంజాన్‌లను, క్రైస్తవులు క్రిస్టమస్‌, 
ఈస్టర్‌ పండుగను జరుపుకొంటారు. మతసామరస్యంతో పండుగలను 
నిర్వహించుకోవడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. 


4. బీవన విధానం : 

ప్రజలు కలసి మెలసి జీవిస్తారు. వ్యక్తిగత గౌరవాన్ని ఇస్తూ సామాజిక గౌరవాన్ని 
పెంపొందించడంలో పరస్పరం సహాయ పడుతుంటారు. వారి వారి ఆచారాలను, 
సామాజిక వర్గాలను బట్టి శాకాహారులు, మాంసాహారులుగా విభజితమై ఉన్నారు. 
ధార్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబర్చే ఇక్కడి ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి 
మెలిసి నివసిస్తారు. 


26 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


4. సాహిత్య సంసలు 
థ 


కవులు సమాజానికి దిశానిర్దేశం చేస్తూనే తమ అస్తిత్వం కోసమో, సాంస్కృతిక 
పరిరక్షణ కోసమో, సమాజ చైతన్యం కోసమో సంఘటితమై సాహిత్య వికాసం కోసం 
కృషి చేస్తారు. ఆకృషిలో భాగంగానే సాహిత్య సంస్థలు ఆవిర్భవిస్తాయి. జిల్లాలో 
సాహిత్య సంస్థలకు కొదువేమీ లేదు. 


1. మెదకు జిల్లా రచయితల సంఘం : 

1952లో రంగనాథ సరస్వతి సదనంగా నిర్వహించబడి 1964లో మెదకు 
మండల రచయితల సంఘంగా గుర్తింపును పొంది, ఆ తర్వాత మెదకు జిల్లా రచయితల 
సంఘంగా కొనసాగుతున్న ఈ సంస్థ కీ.శే. డాక్టర్‌ సంపన్ముడుంబై రంగకృష్ణమా 
చార్యులు, ముదిగొండ అంగీరస శర్మ, ప్యారక శేషాచార్యులు, వేముగంటి 
నర్శింహాచార్యులు ప్రతినిధులుగా ఏర్పాటైంది. కీలక పాత్ర పోషించిన 
రంగకృష్ణమాచార్యులు 137 పుస్తకాలను వెలువరించడం విశేషం. సాహితీ 
సమ్మేళనాలు, అవధానాలు, పుస్తక ప్రచురణలు, ఆధ్యాత్మిక, జ్యోతిష సదస్సులను 
నిర్వహించిన ఈ సంస్థ 2007లో పునరుద్దీపనం చేయబడింది. ప్రస్తుతం ఈ సంస్థ 
అధ్యక్ష-కార్యదర్భులుగా ఎం. పద్మశ్రీ, ఎం. సూర్యనారాయణ శర్మలు కొనసాగుతున్నారు. 
సంగారెడ్డి, పటాన్‌ చెరువు ప్రాంతాల్లో పలు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ 
కొనసాగుతున్న సంస్థ ఇది. 


సంస్థ ప్రచురించిన పుస్తకాలలో కొన్ని.... 


1. లాల్‌ బహదురీయం 

2. తిరుప్పావై 

8. భగవద్గీతా జ్ఞానామృతం 

4. శౌర్య సాహసి శ్రీవీర సదాశివరెడ్డి చరిత్ర 
ర్‌ 


. అందవోలు అందం 


సాహిత్య సంస్థలు 27 
థి 


6. జోగినాథ శతకం 

7. శ్రీలక్షీ సుప్రభాతం 

8. ధన్వంతరీ స్తోత్రం 

9. వేంకటాచలీయం 

10. శ్రీ సరస్వతీ సంస్తుతి 
11. హైందవీయం 

12. భువన విజయం 
13. పద్యమంజరి 


2. సాహిత్యరంజని : 

“విశ్వ: శ్రేయ: కావ్యమ్‌ అన్న లాక్షణిక వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని కీ.శే. 
ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి వ్యవస్థాపక అధ్యక్షులుగా 197 8లో ఏర్పాటైన సంస్థ 
ఇది. 1983 నుండి సంగారెడ్డి కేంద్రంగా అనేక సాహిత్య కార్యక్రమాలను సంస్థ 
కొనసాగించింది. ఉగాది కవిసమ్మేళనాలు, కవితా సదస్సులు, కావ్య గోష్టులు 
నిర్వహించింది. 2008లో సంస్థ పక్షాన “ఆహ్వానం” కవితా సంకలనాన్ని 2015లో 
“సాహిత్య సౌరభాలు’ కవితా సంకలనాన్ని వెలువరించారు. సాహిత్య సృజన, సాంస్కృతిక 
వికాసం లక్ష్యంగా ఉన్న ఈ సంస్థకు ప్రస్తుతం పల్లె పెంటారెడ్డి, బాబూరావు అధ్యక్ష 
కార్యదర్శులుగా కొనసాగుతూ ముళ్ళపూడి వారి ఆశయసాధనకు అనేక కార్యక్రమాలు 
నిర్వహిస్తున్నారు. 


సంస్థ వెలువరించిన [గ్రంథాల్లో కొన్ని... 


. శ్రీ భవాని సంస్తుతి 

. శ్రీ యాదగిరి పారిజాతం 

మహాభియానం 

. శ్రీ కురవి వీరభద్ర మాహాత్యం 
పనిమనిషి - కథా సంపుటి 

తెలుగు బిడ్డ శతకం 

మూర్తి గారి మాట 

. సంగీత సాహిత్య సంచారిణి 

ఆహ్వానం - సంకలనం 

10. సాహిత్య సౌరభాలు (కవితా సంకలనం) 


ఏరనారాల అ లస 


28 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


8. 'మెతుకుసీమ” సాహితీ సాంస్కృతిక సంస్థ న 

అనతి కాలంలోనే ఆవిర్భవించినా చిరకాలం నిల్చిపోయే కార్యక్రమాల 
రూపకల్పనతో మెతుకుసీమ సంస్థ కృషి సలుపుతున్నది. పూసల లింగాగౌడ్‌ అధ్యక్షులుగా 
అవుసుల భానుప్రకాశ్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా 2012లో మెతుకుసీమ 
సంస్థ ఉమ్మడి మెదక్‌జిల్లాలో సాహిత్య సాంస్కృతిక సేవలకై ఏర్పాటైంది. ప్రత్యేక 
దినోత్సవాల సందర్భంగా సాహిత్య కార్యక్రమాల నిర్వహణ, అష్టావధానాలు, సాహితీ 
సమ్మేళనాలు, సాహిత్య సదస్సులు కొనసాగిస్తూ జిల్లాలో సాహితీ పరీమళాల వ్యాప్తికై 
నిలిచిందీ సంస్థ. 2012 ప్రపంచ తెలుగు మహాసభలు, 2017 ప్రపంచ తెలుగు 
మహాసభల నిర్వహణ మరియు సంచికల రూపకల్పనలో క్రియాశీలక పాత్రధారులు 
ఈ సంస్థ (ప్రతినిధులే కావడం విశేషం. 2012 ప్రపంచ తెలుగు మహాసభల 
సందర్భంగా తెలుగు భాషా వైశిష్ట్ర సంచికను 86 మంది కవులతో వెలువరించింది. 
సంస్థ ్రైవార్షికం సందర్భంగా 125 మంది కవితలతో “భారత్‌ మాతాకీ” దేశభక్తి 
కవితా సంకలనాన్ని ప్రచురించింది “మెతకుసీమ”, అమ్మ భాషకు పట్టంగట్టే 
ప్రయత్నంలో భాగంగా నవ్యకవులకు ప్రోత్సాహం, పుస్తకాల ప్రచురణ, సాహిత్య 
సాంస్కృతిక కార్యక్రమాలతో జిల్లాలో ప్రత్యేకతను సంతరించుకున్నది. 


సంస్థ ప్రచురించిన గ్రంథాల్లో కొన్ని.... 


. మెతుకుసీమ కవనసీమ (భాషా వైశిష్ట సంచిక) 
. భారత్‌ మాతాకీ జై (దేశభక్తి కవితా సంకలనం) 
. షరీఫుమాటే వెలుగుబాట (శతకం) 

. మణిపూసలు (వచన కవిత్వం) 

. తెలంగాణ వీరుడా! (శతకం) 

. మానవ భారతం (వచన కావ్యం) 


oS If ల [0 ౭ 


4. 'రసగీతి” సాహిత్య సాంస్కృతిక వేదిక : 

1995లో మహాదేవ మహీపాల్‌ రెడ్డి అధ్యక్షతన నారాయణఖేడ్‌లో రసగీతి 
సంస్థ ఏర్పాటైంది. రెండు దశాబ్దాలుగా అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో 
సాహితీయాత్రను సాగిస్తోంది. బెజుగామ రామమూర్తి ఆశావాది ప్రకాశరావు తదితర 
ప్రసిద్ధ ఆవధానులచేత అవధానాలు ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతంలో సాహిత్య 
సౌరభాలను అందించిందీ సంస్థ. జానపద గేయ రచయిత జాలాదిని, వర్ధమాన 


సాహిత్య సంస్థలు 29 
థి 


గాయని మధుప్రియను వివిధ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేసి జానపద సాహిత్య 
కృషి చేసింది రసగీతి. ఉగాది కవిసమ్మేళనాలు, సాహితీ మూర్తుల దినోత్సవాలు, 
సాహిత్య సదస్సులు నిర్వహిస్తూ రసపుష్టిని చేకూరుస్తోంది రసగీతి. 


5. తెలుగు భాషా సంరక్షణ సమితి : 

జిల్లాలో సాహితీ భీష్ములుగా పేరొందిన బోర్చట్ల హన్మంతాచార్యులు జిల్లా 
కన్వీనర్‌గా కొనసాగుతున్న తెలుగుభాషా సంరక్షణ సమితి అనేక సాహిత్య కార్యక్రమాల్ని 
నిర్వహించింది. పిల్లలకు వివిధ సాహిత్య సాంస్కృతిక అంశాల్లో పోటీలు, భాషా 
సంబంధ కార్యక్రమాలు, సాహిత్య సదస్సులు నిర్వహించిందీ సంస్థ. జిల్లాలో 
యువకవులకు ప్రోత్సాహం, అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, తదితర 
కార్యక్రమాలు తెలుగు భాషా సంరక్షణ సమితి అధ్వర్యంలో కొనసాగాయి. 


6. బహుజన సాంస్కృతిక వేదిక : 

రాజ్యాంగ నిర్మాత డా॥ బి. ఆర్‌. అంబేద్కర్‌ స్ఫూర్తితో ఆయన వర్ధంతి రోజున 
పురుడు పోసుకున్న ఈ సంస్థ, జాతి కుల, మత, (ప్రాంత, లింగ వివక్షతలులేని 
ఆదర్శ సమాజ నిర్మాణం కోసం సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఆచార్య 
కొలకలూరి ఇనాక్‌, జయధీర్‌ తిరుమలరావు, ఆర్‌. నారాయణ మూర్తి వంటి 
ప్రముఖుల్ని సంగారెడ్డికి ఆహ్వానించి అనేక కార్యక్రమాలను నిర్వహించిందీ సంస్థ. 
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డప్పోళ్ళ రమేశ్‌ సంపాదకత్వంలో వెలువడ్డ 'కవ్వి 
కవితాసంకలనం అప్పటి పది జిల్లాల్లో ఒకేరోజున ఆవిష్మరించబడింది. నాళేశ్వరం 
శంకరం మార్గదర్శనంలో అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న 
ఈ వేదిక అధ్యక్ష కార్యదర్శులుగా మాతంగి చిరంజీవి, సొన్నాయిల బాలరాజులు 
కొనసాగుతున్నారు. 


సంస్థ ప్రచురించిన గ్రంథాల్లో కొన్ని.... 


1. పాఠశాల జీవితం (పాటల పుస్తకం) 

2. చిటికెల దండోరా (దీర్షకావ్యం) 

3. మాదిగల ధర్మయుద్ధ మహాసభల సందేశం 
4. మందకృష్ణ మాదిగ ప్రసంగ పాఠాలు 


30 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


7. సాహితీ మిత్ర మండలి : 

భాషోపాధ్యాయ పాత్రికేయుడు సర్వపండరి వ్యవస్థాపక అధ్యక్షులుగా, మరో 
భాషోపాధ్యాయుడు, పద్యకవి సి.హెచ్‌ భూమయ్య ప్రధాన కార్యదర్విగా 2014లో 
ఏర్పాటైనది సాహితీ మిత్ర మండలి. అవధానాలు. సాహితీ సమ్మేళనాలు, విద్యార్థుల 
కోసం భాషా కార్యక్రమాలు, ప్రత్యేక దినోత్సవాల నిర్వహణలు జరిపే సాహితీ మిత్ర 
మండలిలో యువకులే కీలక భూమిక పోషించడం విశేషం. 


8. జాతీయ సాహిత్య పరిషత్తు : 

ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మార్గదర్శనంలో జహీరాబాద్‌ ప్రాంతంలో జాతీయ 
సాహిత్య పరిషత్తు వివిధ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సాహిత్య, ధార్మిక, 
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో విద్యార్థుల్లో జాతీయ భావనను పెంపొదిన్తూ 
కొనసాగుతోంది. కె.మారుతి, కృష్ణారెడ్డి, సిద్దన్న తదితర భాషోపన్యాసకులు కీలక 
పాత్ర పోషిస్తూ యువకవులకు చైతన్యాన్ని అందిస్తున్నారు. బాలసాహిత్యం దిశగా 
అడుగేసి బాలకవుల్ని ప్రోత్సహిస్తూ సాహితీ సేద్యం కొనసాగిస్తున్నారు. 


సాహిత్య సంస్థలు 31 
థి 


5. ప్రాచీన సాహిత్య చరిత్ర 


ప్రపంచ వాజ్మయానికి తొలికథ నందించిన సంగారెడ్డి జిల్లాకు సాహిత్య 
చరిత్రలో విలక్షణ స్థానమున్నది. మంజీరికా దేశంగా పేరొందిన ఈ నేలలో బౌద్ధ 
జైన సాహిత్యాలతో పాటు సంస్కృత, తెలుగు, కన్నడ భాషా సాహిత్యాలు విలసిల్లాయి. 
ఈ నేలపై శాతవాహనులు ప్రాకృత భాషను ఆదరించి పోషించడంతో మరింత 
ప్రత్యేకతను సంతరించుకొన్నదీ జిల్లా. ఇక్కడి ప్రాచీన కవులు, వారి కవితా వైభవ 
పరిచయంలోకి వెళితే... 


1. గుణాఢ్యుడు : 

క్రీ.పూ. 200-150 మధ్యకాలంలోని వాడైన గుణాధ్య పండితుడు కొండాపురం 
నివాసి. కొండాపురం నాటి శాతవాహనుల ప్రధాననగరాలలో ఒకటి. తన తండ్రి 
నాగప్రభువు దగ్గర గుణాఢ్యుడు పైశాచీ భాషను నేర్చుకున్నాడు. అదే భాషలో 
బృహత్మథను గుణాధ్యుడు రచించాడు. బృహత్మథ ప్రపంచ కథావాజ్మయంలో 
మొట్టమొదటిది కావడం ఈ ప్రాంతానికి గర్వకారణం. 


2. బ్రహ్మశివకవి : 

12వ శతాబ్దానికి చెందిన బ్రహ్మశివకవి సంస్కృత కన్నడ భాషాకోవిదుడు. 
“పొట్టళగేరె” ప్రాంతనివాసి. ఈ ప్రాంతమే నేడు పటాన్‌ చెరువుగా పిలువబడుతున్నది. 
(బ్రహ్మశివకవి మొదట జైనుడైనా తర్వాత శైవమతాన్ని అవలంబించినట్లు ఆధారాలు 
తెలియజేస్తున్నాయి. ఈయన “తైలోక్య చూడామణి స్తోత్రము, సమయ పరీక్ష” అనే 
గ్రంథాలను రచించాడు. ఇవి రెండూ జైన మత ప్రబోధకాలే! తైలోక్య చూడామణి 
జినదేవుణ్ణి స్తుతించే 36 వృత్తాల గ్రంథం 

త్రైలోక్య చూడామణికే చత్తీస్‌ రత్నమాల అని మరొక పేరు. సమయ పరీక్షలో 
15 అధికరణలున్నాయి. ఈ (గ్రంథంలోని ఆస్తాగమధర్శ్మం అనాస్తాగమధర్శ్మం అనే 
రెండు రకాల ధర్మాలు విస్తారమైనవి. బ్రహ్మశివకవి జైన మత ప్రచారం కోసం తన 


32 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


కవిత్వాన్ని ఉపయోగించాడు. జీవితాన్ని ధారపోశాడు. 


8. పొన్నగంటి తెలగనార్యకవి : 

ఉ॥  అచ్చతెనుంగు పద్దెమొకటైనను కబ్బములోన నుండినన్‌ 
హెచ్చనియాడు చుండురది యెన్నుచు నేర్పుగ పొత్తమెల్ల ని 
ట్లచ్చ తెనుంగునన్‌ నుడు వన్నందుల చందమెరుంగు వారు నిన్‌ 
మెచ్చరొ యబ్బురంబనరా మేలనరా కొనియాడ రో ననున్‌! 


అని ఆలోచించిన పొన్నగంటి తెలగన తొట్టతొలి అచ్చతెనుగు కావ్య కర్త. 
భావనామాత్యుని పుత్రుడైన తెలగన 16వ శతాబ్దివాడు. గోలకొండలోని పటన్‌చెరువు 
పాలకుడైన అమీన్‌భాన్‌ ఆస్థానకవిగా ఉండి యయాతి చరిత్రను రచించి అమీన్‌ఖాన్‌కే 
అంకితమిచ్చినవాడు తెలగనార్యుడు. 

కథా సంవిధాన కూర్చుతో, అచ్చతెలుగు పదాలతో అలరారిన యాయాతిచరిత్ర 
కావ్యంలో తెలగన అనేక కొత్త పదప్రయోగాలు చేశాడు. సంస్కృతశబ్దాలకు, సంస్కృత 
సమాలకు అచ్చతెనుగు పదాలు సృష్టించి సాహిత్యలోకానికందించాడు. కలువల 
చెలికాడు (చంద్రుడు); మంచుకొండ (హిమాలయం); పొత్తపుగుడి (గ్రంథాలయం); 
కబ్బము (కావ్యం); వేలుపు రాయుడు (ఇంద్రుడు); మింగసిక వేలుపు (శివుడు); 
వంటి అనేక పదాలు యాయాతి చరిత్రలో కనిపిస్తాయి. కల్పనాశక్తి, రచనా 
సంవిధానం, తెలుగుదనం కవిత్వలక్షణాలుగా గల తెలగనార్యుడు తెలంగాణ సాహితీ 
లోకానికి గర్వకారణం. 


4. లక్ష్మీశ కవి : 

16వ శతాబ్దం నాటివాడైన లక్ష్మీశ కవి ఆందోలు - దేవునూరు గ్రామవాసి. 
కన్నడ, సంస్కృత, తెలుగు భాషలపై పట్టున్న కవిగా పేరొందాడు. ఈయన తండ్రి 
అణ్జమాంకుడు. బహుమనీ సుల్తానుల దుర్గమైన అల్లాదుర్గం ఆస్థాన కవిపండితుడు. 
లక్ష్మీశ కవి జైమినీ భారతాన్ని కన్నడ భాషలోకి అనువదించాడు. సందర్భానుగుణంగా 
మూలగాథను కల్పనలతో పెంచి అద్భుత కావ్యంగా మలిచాడు. 'చూతవన వైత్ర 
బిరుదాంకితుడైన లక్ష్మీశకవి రచనాశైలిని తెలిపే వసంత వర్ణన ఇది. 


మల్లికాస్మిరుచిరె కుందకుట్మలరదనె 
పల్లవాధర భృంగ కుంతళె కుసుమ గంధి 
సల్లలిత కోకిలాలాపె చంపకవర్ణే మృదుమధుర కీరవాణి 


లా ణి 


ప్రాచీన సాహిత్య చరిత్ర 33 


ఘల్లలోచనే చారు చంద్ర నిభాననే, ల 
సల్లతాగాత్రే జానకి విరాజిసి దళ్‌, స 
ముల్లాసవిం పుష్పవతీ యోగి వికసిత వసంత లక్షీయ తెరదొళు 


ఇట్లా రమణీయ వర్ణనలతో 68 అధ్యాయాలుగా ఉన్న సంస్కృత జైమిని 
భారతాన్ని కన్నడ మహాకావ్యంగా రచించాడు లక్ష్మీశకవి. 


ర్‌. మారేపల్లి వేంకట నర్సయ్య : 
వేంకటభట్టు, నర్సమ్మల పుత్రుడైన వేంకట నర్సయ్య కొండాపురం మందల 
మారేపల్లి వాస్తవ్యులు. మల్లన్నయోగి శిష్యుడుగా పేరొందిన వేంకట నర్సయ్య క్రీ.శ. 
1550 ప్రాంతం వాడు. ఈయన 'తత్త్వదీపికా ప్రబోధము” అనే ద్విపద రచన చేశాడు. 
ఈ సమయంలో తత్త్వాలు, కందార్థములు, భక్తి వైరాగ్య రచనలు వెలువడ్డాయి. 


6. యెల్లదాసకవి : 

1800-1860 ప్రాంతంలో జీవించిన యెల్లదాస కవి సంగారెడ్డికి 20 
కిలోమీటర్ల దూరంలోని గొంగులూరు నివాసి. యెల్లదాసు వరస్రాద లబ్ద 
కవితాధురీణుడుగా పేరొందినవాడు. ఈయన గ్రామానికి సమీపంలోని మంజీరా 
తీర ప్రాంతంలో కూచకొండ వద్ద రామభక్తి తత్పరతతతో జీవిస్తున్న సమయంలో 
అమ్మవారు నాలుకపై బీజాక్షరాలు రాసిందని, అప్పటి నుండి కవిత్వం చెప్పడం 
మొదలుపెట్టాడని ప్రతీతి. కూచకొండ రామాయణం (సుందరకాండ) అనే యక్షగానాన్ని 
ఈయన రచించాడు. 

కూచకొండ రామాయణం మొదట్లోనే.... 


“ధారుణి యందు నన్ను తలిదండ్రులు సాళ్ళెకు దోలనందుకై 
కరణ బల్మి రామ కృపగాగను వ్రాసితి పద్య గద్యముల్‌” 


అని తన తల్లిదండ్రులు బడికి పంపలేదు కానీ శ్రీరాముని కృప వల్ల గద్యపద్యాలు 
రాయగలిగానన్నాడు. తన యక్షగానంలో వర్ణనలు కళ్ళకు గట్టినట్లు వర్ణించాడు. 
హనుమంతుడు లంకలో ప్రవేశించి లంకాదహనం చేసిన ఘట్టాన్ని అద్భుతంగా 
వర్ణించాడు. సీతను వెతికి వెతికి వేసారిన హనుమంతుడు... 


“రాముల కడకెట్లు బోదును... 
సీతరమణి లేదని యెట్లు పలుకుదు... 
భూమీజ లేదంటె బుగులొంది జచ్చును....” 


34 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


అంటాడు. ఈయన కవిత్వంలో దేశీయ పదాలు ఎక్కువగా ఉన్నాయి. సాల్ళెకు బంప, 
బుగులొంది, రంతరములు, మెరుగుబటువులు, మంకుదానవులు, లావు సొక్కించి 
మొదలైన తేట తెలుగుపదాల్ని ప్రయోగించాడు. ఈ యక్షగానంలో ఆటతాళము, 
జంపె, జుల్వ, ఏకతాళము, యాలలు, కందార్థములు, ద్విపదలు చాలా ఉన్నాయి. 


7. కొమిశెట్‌పల్లి తమ్మయ్య : 

18వ శతాబ్దం ఉత్తరార్జానికి చెందిన ఈ కవి “నాగరాజ చరిత్రము”, 'కేతకీ 
సంగమేశ్వర మాహాత్యము' అనే పద్యకావాల్ని రచించారు. మత్స్యావతారకథ, 
భారతము, సావిత్రి అనేయక్షగానాలను రచించాడు. 

ఈ కవి శైలిని గూర్చి విమర్శకులు శివశ్రీ బండారు తమ్మయ్య “ఇతడంత 
విశుద్ధమైన పాండిత్యము కలవాడు కాడు. కేవలము అప్రొఢుడును కాడు. కవి లలితమైన 
కవితాధార కలవాడుగనే కనుపట్టును” అన్నారు. 

కేతకీ సంగమేశ్వర మాహాత్యము నుండి ఒక పద్యం ఇది 

కం! భూసురుల సంగ మంబున 

వాసిగ గాయిత్రి మూడు వాసరములు సం 
తోసము తోడ జపించిన 
భూసురముగ నిష్టసిద్ధి ఫలియించునృపా!! 

“సరళమైన పద్యశైలి, తేట తెలుగు పదాలపై మమకారం, భక్తి పారవశ్యంతో 
కథను కొనసాగించే శక్తి వీరి కవిత్వ లక్షణాలు” అని పండితులు పెరవళి లింగయ్య 
శాస్త్రి - తమ్మయ్యను గూర్చి పేర్కొన్నారు. 


8. ఈశ్వరానందం : 

సంగారెడ్డికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల పెద్దాపూర్‌ వాస్తవ్యులు 
ఈశ్వరానందం. 1865లో జన్మించిన ఈ శర్వానందం “వేదాంత శిరోమణి” అనే 
(గ్రంథాన్ని రచించారు. ఇది ఉపనిషత్తులు, వేదాంత గంథాలసారం. భగవద్గీతలోని 
128 శ్లోకాలను సంగ్రహ వేదాంత వ్యాఖ్యతో “అఖండమాల” గా రచించారు. వివిధ 
భజన కీర్తనలు, మంగళ హారతులు రచించారు. “పరిపూర్ణ పరబ్రహ్మ సనాతన 
అభేదాద్వైత జ్ఞాన బోధకులు”గా సుప్రసిద్ధులు. 


9. మెదక్‌ లక్ష్మణాచారి : 
కవిత్వం, శిల్పం, చిత్రలేఖనం తదితర కళల్లో ప్రవీణునిగా పేరొందిన మెదక్‌ 


ప్రాచీన సాహిత్య చరిత్ర 35 


లక్ష్మణాచారి సంగారెడ్డి పట్టణ నివాసి. 1868లో జన్మించిన చారి పద్యరూపంలో 
“జ్యోతిష్యశాస్తము” రచించారు. ఆ (గ్రంథం పూర్తిగా లభించటం లేదు కానీ కొన్ని 
పద్యాలు లభిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. లక్ష్మణాచారి జ్యోతిష్య శాస్త్రము 
లోనిది ఈ పద్యం.... 


సీ జనులకు బాలుడు జన్మించు లగ్నాన 

అష్టమందున నవ గ్రహములున్న, 

అద్ముడుండిన యడినగ్ని భయము జెందు, 
నెరిచంద్రుడుందెనా నీళ్ళ భయము! 

సరివిగా గుజుడున్న శస్త్రభయం బొందు, 
రూఢి రాహుడుండ రోగభయము! 

హెచ్చుగా గురుడున్న హింసాకరం బొందు 
దారిద్రుడగుశని దగిలియున్న! 


గీ॥ వికట బుధుడుందెనేని తండ్రికి భయంబు 
దానవాచార్యుడుండ మాతకు భయంబు 
కేతువుండిన విషమ సంకేతమగును 
అరయ వలయును తలిదండ్రులాత్మ నెరిగి!! 


బాలుడు జన్మించే లగ్నంలో గ్రహస్థానంలో ఎటువంటి ఫలితాలుంటాయో 
పై పద్యంలో తెలియజేయడం జరిగింది. 

మెదక్‌ లక్ష్మణాచారి ప్రతిభా పాండిత్యత్యాలను, ఆయన భాషా పటిమ గూర్చి 
పొగిడిన పద్యమిది... 


ఉ॥ _ చిన్నతనంబు నుండి ఘనశిల్పపు చిత్తరు వ్రాతలందు సం 
పన్న తయారి తేరి కడు భాసిత నాంగ్ల తురుష్క భాషలన్‌ 
మిన్నుగ నేర్చియాంధ్రమును మేలగు సంస్కృత జ్యోతిషంబులున్‌ 
పన్నుగ కర్మకాండలను ప్రాజ్ఞత వాస్తు విశారదుండుగా 
యెన్నగ కీర్తిశాలి యనిపించెను లక్ష్మణ చార్యుడిమ్మహిన్‌!! 


లక్ష్మణాచారి శిల్ప ప్రావీణ్యతను గుర్తించి నాటి ప్రభుత్వం బంగారు పతకంతో 
సత్మరించింది. 


36 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


10. బలరామదాసకవి : 

1899లో ఇస్మాయిల్‌ ఖాన్‌ పేటలో వేంకటమ్మ, వేంకటేశం దంపతులకు 
జన్మించారు. 'దేవునికంది భజనమాలు, “శ్రీరామ భజనమాల, రుద్రవరం భజనమాల, 
బాలాంజనేయ బతుకమ్మ పాటి రచనలు. 


11. రాణి సర్దేశాయి వెంకట లక్ష్మాయమ్మ : 
రాజా వెంకట దుర్దారెడ్డి భార్య వెంకట లక్ష్మ్మాయుమ్మ ఆందోలు 

సంస్థానాధీశులు. ఈమె స్వయంగా కవయిత్రి. తన ఆస్థానంలో కవులను పోషించిన 
విద్వన్మణి. మానస బోధ అనే (గ్రంథాన్ని రచించారు. “మనసా” అనే మకుటంతో 
అనేక పద్యాలున్నాయి. 

సారమును లేని సంసార సాగరమున 

మునిగి పుట్టుచు గిట్టుచు మోహమొంది 

దరిని గానవు నీ బాట నెరుగలేవు 

హరిని భజియించు మానంద మబ్బు మనస! 


ఇటువంటి పద్యాలను బట్టి కవయిత్రికి తాత్విక చింతన అధికమని, వేదాంత 
మార్గంలో ఆమె కవిత్వ ప్రస్థానం కొనసాగిందని చెప్పవచ్చు. ఈ కవయిత్రిని గూర్చి 
గోలకొండ కవుల సంచికలో ప్రస్తావించబడింది. 


12. చిదిరె లక్ష్మణశర్మ : 

1899లో జన్మించిన వీరి తల్లిదండ్రులు రాధమ్మ రామచంద్రయ్యలు. నివాసం 
అందోలు. తెలుగు సంస్కృత భాషల్లో ఉద్దండులు. వ్రతపరీక్ష్మ మెదకుజిల్లా చరిత్ర 
రచించారు. “బలవానింద్రియగ్రామో విద్వాంస మపికర్షతి” అన్న శ్లోక పాదం 
ఆధారంగా ఐదు ఆశ్వాసాల కల్పిత కథగా వ్రతపరీక్షను రచించారు. 


“ముక్కు (వైలూని నగరె మొగసరివారల్‌ 
పున్నమ యమవాస కూడిన పొసగ గలదె 
అతి వవంగ నాభి యాశ్రమమున జేరి 
అడవి గాచిన వెన్నల యౌను గాదె!” 


వంటి రమణీయ పద్యాలున్న వ్రతపరీక్ష కావ్యం లోకోక్తులకు సామెతలకు నిలయమై 
అలరారింది. శ్రీనివాసచరిత్రము, స్వయంవర నాటకము వీరి ఆముద్రిత రచనలు. 
ప్రాచీన కవులు, కవయిత్రులు అందించిన ప్రేరణతో 1900 సంవత్సరం 


ప్రాచీన సాహిత్య చరిత్ర 37 


తర్వాత సాహిత్యం పుంఖాను పుంఖాలుగా వెలువడింది. ఆధునిక కవితా వస్తువులతో 
కొనసాగిన తరువాతి కాలాన్ని సాహిత్య యుగంలో ఆధునిక కాలంగా అభివర్ణిస్తున్నాం. 
ఆధునిక సాహిత్య వైభవానికి పునాది ప్రాచీన సాహిత్యమే అని అనడంలో ఏ మాత్రం 
అతిశయోక్తి లేదు. ప్రాచీన కవుల బాటలోనే ఆధునిక కవులు కొనసాగి జిల్లా 
సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. 


18. బోర్చట్ల శేషా చార్యులు (1900) : 

గూండాచార్య, గిరమ్మ దంపతులకు జన్మించిన బోర్చట్ల శేషాచర్యలు తిరుపతి 
సంస్కృత కళాశాల, కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో "శాస్త్రి పట్టా 
అందుకున్నవారు. 50 ఏళ్ళుగా పంచాగాన్ని గణించిన తర్క ఖగోళ శాస్త్ర పారంగతులు. 
పురాణాలను, భారత భాగవతాలను ప్రజల చెంతకు చేర్చిన, ప్రవచన కర్త. 
అప్పటికప్పుడు ఆశువుగా పద్యాలు చెప్పడం శేషాచార్యుల ప్రత్యేకత. 


14. విఠాబాయి (1889) : 
జోగిపేట వాస్తవ్యులైన విఠాబాయి కవయిత్రిగానే గాక ప్రథమాంధ్ర మహాసభకు 
అనుబంధంగా జరిగిన మహిళాసభకు అధ్యక్షత వహించిన స్వాతంత్ర్య సమర యోధురాలు. 
ఆధ్యాత్మిక రచనలు చేసిన ఈమె “బాలాత్రిపురసుందరి స్తుతి” పేర వందకుపైగా 
పద్యాలతో సంకలనం వెలువరించింది. అనేక మంగళహారతులు, కీర్తనలు రచించిన 
ఈమె బహుభాషా కోవిదురాలు. 


15. సముద్రాల వేకంటాచార్యులు 3 

తెలుగు భాషోపాధ్యాయులుగా సేవలందించిన వేంకటాచార్యులు స్వస్థలం 
శివ్వంపేట. అర్చకత్వం, వైద్యం ప్రవృత్తులు. ఆయన “ధనుర్ద్జాసు? అనే పద్య కావ్యాన్ని 
రచించారు. నాచారం దేవస్థానం వారు “ఆగమ శాస్త్ర పండితప్రవరి అనే బిరుదును 
ప్రదానం చేశారు. 

“శ్రీరాజీవ దళాక్షి హృత్మమల సత్మీమన్ని వాళింప శృం 

గారోత్సేకత మాధురీస్మితముతో గాలమ్ము పుచ్చంగ సం 

సారమ్ము న్లబియించి జీవులను నిచ్చన్‌ సృష్టిసాగించి, నా 

నా రూపమ్ముల నిల్పి సంతసిలు శ్రీ నారాయణుం గొల్చెదన్‌' 

అంటూ ఆసాంతం నారాయణుని సేవలో తరించిన సముద్రాల వేంకటా 
చార్యులు ఆధ్యాత్మిక పరిమళాలను భావితరాలకందించారు. 


38 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


6. ఆధునిక సాహిత్య చరిత్ర 


1900 సంవత్సరం నుండి ఆధునికంగా పేర్కొంటూ ఆ తర్వాతి కాలం 
కవులు, నాటి సాహిత్యం ప్రధాన కేంద్ర బిందువులుగా ఇక్కడ కవులను వారి సాహిత్య 
కృషిని పరిచయం చేయడం జరుగుచున్నది. 


1. చక్రవర్తి కూరత్తాళ్వారా చార్యులు (1900-1962) : 

సంగారెడ్డి ప్రక్కనే గల చేర్యాల వాస్తవ్యులు. ఈయన తండ్రి పరాశరాచార్యులు. 
సంప్రదాయ మార్గంలో కొనసాగుతూనే నూతన భావాలతో కవిత్వమందించారు. 
శ్రీకృష్ణలీలలు నాటకాన్ని ద్రౌపది స్వయంవరం యక్షగానాన్ని కీచకవధ, ఉత్తర 
వివాహం నాటకాలను, మంగళహారతి పాటలను, మాణిక్య ప్రభు కీర్తనలను 
రచించాడు. 


శ్రీమన్నారాయణ చరణామృత 
చింతనమే పరమౌషధము 
పామరులైనను పండితులైనను 
ప్రజల కహర్షిశ సుఖ కరము nen 
తారక బ్రహ్మ విచారత్రి కూట 
విహారము సంతోషాకరము 
ఘోరమైన కల్మశ శైలములను 
గూల్చెడి తగు వజ్రాయుధము nen 


ఇట్లా సాగే ఈ కవి కీర్తనల్లో భక్తితత్వం అడుగడుగునా కన్పిస్తుంది. ఈయన 
పద్యాలు గోలకొండ కవుల సంచికలో ప్రస్తావించబడ్డాయి. మాణిక్య ప్రభువును 
గూర్చి ఈయన రచించిన పద్యమిది... 


శా॥ శ్రీ మాణిక్య ప్రభున్‌ చరాచర మయున్‌ శ్రీ సద్గురూణాంగురున్‌ 
క్షేమారోగ్య పరోపకార నిరతున్‌ శ్రీమంతు నిన్‌శాంతు నిన్‌ 


ఆధునిక సాహిత్య చరిత్ర 39 


ప్రేమాబ్దిన్‌ ప్రియభక్త రక్షణ కరున్‌ ప్రేమాస్పదాకారునిన్‌ 
వేమారున్‌ భజియింతు నాదుమదిలో వేదాంత సద్భావునిన్‌!! 


ఈ కవిది ఆలంకారిక రీతితో సరళంగా సాగిపోయిన హృద్యశైలి అని 
అర్థమైతుంది. నాటకంలో రసోచితమైన పాత్ర పోషణను ప్రవేశపెట్టి నడిపించడం 
కూరత్తాళ్వాచార్యుల ప్రత్యేకత. 


2. బచ్చు వేంకటేశ్వరగుప్త (1900-1967) : 

సదాశివపేట ప్రాంతానికి చెందిన ఈయన తండ్రి బచ్చు రామయ్య గుప్త, 
పలు భాషలు తెలిసిన వారు. తండ్రివలె వేంకటేశ్వర గుప్త కూడా బహు భాషాకోవిదుడు. 
వ్యాపారం ఒకచేత న్యాయవాద వృత్తి మరో చేత కొనసాగించి, సాహితీ క్షేత్రాన్ని 
సాగుచేస్తూ నైజాందమనకాండను నిరసించిన కవి. ఈయన జీర్ణోద్దారము, అమృత 
బిందువులు అనే రెండు పుస్తకాలను రచించాడు. ఐదు విభాగాలతో కూడి (సాహిత్య 
వీచికలు, రాజకీయ రంగము, ఆర్థిక వ్యవస్థ, సాంఘిక సమస్యలు, నైతిక రీతులు 
అనే శీర్షికలతో) అమృత బిందువులు గ్రంథం గుప్తకు అమితమైన కీర్తిని తెచ్చింది. 


తే.గే॥ కలుపు మొక్కలు పంటలో మొలుచునట్లు 
మూఢ విశ్వాసములు కొన్ని గాఢ మగును 
మమతలో జేరి దానిని మలిన పరుచు 
వాని తొలగింపజేయుడీ వరుసతోడ! 


అనడం కవిలోని సామాజిక చైతన్యానికి సంకేతం. కవి ప్రగతిశీల భావాలతో నడిస్తేనే 
సమాజాన్ని ప్రగతి పథంవైపు మళ్ళిస్తాడు. ఆధ్యాత్మిక, అభ్యుదయ భావనలు 
సమపాళ్ళలో గల ఈయన కవిత్వం ప్రజల నాల్కలపై నిలిచిపోయింది. 


8. పెండ్యాల హనుమచ్చర్మ (1901-1966) : 

అందోలుకు చెందిన ఈయన తండ్రి వేంకట రామయ్య. నీలగిరి, దేశబంధు 
పత్రికల్లో రచనలు ప్రచురించబడ్డాయి. హనుమచ్చర్మ రచించిన “హృదయ నిర్వేదమినే 
గీత మాలిక గోలకొండ కవుల సంచికలో (ప్రస్తావించబడింది. 


గీ॥ దుర్భర వియోగ వారధి ద్రోసిపోయి 
వత్సరమ్ము లెన్నో గడచెను వన్నెకాడ 
తిరిగి యీ జన్మమున నీదు దరిసెనమ్ము 


40 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


గలిగె నేనియు గాంతును కౌతుకంబు! 
నీదు ప్రేమాతిశయమును నిష్కళంక 
వర్తనము గాంచి యానాడు ప్రాణనాథ 
నీవు సర్వస్వమని నమ్మి నెమ్మి తోడ 
పొంగితినిగాని, నేను నవ్చోలినట్టి 
హీన భాగ్యులు లేరని యేడ్చు చుంటి!! 


సరళ సుందరమైన పెండ్యాల పద్య రచనా శిల్పంలో అలతి అలతి పదాల 
కూర్చుతో రమణీయ భావావిష్మరణ జరిగింది. రసపోషణ, సందర్భానుగుణమైన 
ఎత్తుగడలు ఆయన శైలికి మరింత అందాన్ని ఇనుమడింప జేశాయి. 


4. మఠం సిద్ధివీరయ్య (1902) : 

1902 జులై 28న జన్మించిన ఈయన స్వస్థలం ఆందోలు మండలం డాకూరు. 
తెలుగు సంస్కృత భాషల్లో పారంగతుడైన ఈయనకు జ్యోతిష్యంలో కూడా 
ప్రవేశమున్నది. పదోయేటనే వీరశైవ దీక్షను పొంది, ఉపాధ్యాయునిగా పలుప్రాంతాల్లో 
సేవలందించాడు. గ్రంథాలయోద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించి మరారీ, 
కన్నడ పత్రికల్లోని వ్యాసాలను అనువదించాడు. పుష్పసేన విజయము, వీరశైవ 
మహాత్ములు, నిరపరాధి (నవల) మొదలైనవి వీరి రచనలు. విభూతి పత్రిక ద్వారా 
వీరి అనేక వ్యాసాలు ప్రజల చెంతకు చేరాయి. 


5. ఘంటంభట్ల వేంకట భుజంగ కవి (1903-1948) : 
నాగార్య-లచ్చమాంబల పుత్రుడైన ఈయన ముసలాపుర నివాసి. ఈయన 
“అభినవశాకుంతలము” అనే నాలుగంకాల నాటకాన్ని రచించారు. ఇది గాక 
అధ్యయనోత్సవ వర్ణనము, దమయంతీ పరిణయం, సీమంతినీ ప్రభావము అనే 
అముద్రిత రచనలున్నాయి. గోలకొండ కవుల సంచికలో ఈయన రాసిన 'కృష్ణవినుతి” 
పద్యాలు పేర్కొనబడ్డాయి. 
స్కీ ఘనవినీల చ్భాయ నెనయు నీనెమ్మేని 
కాంతి చూపరులకు వింత గొలుప, 
క్రేగంటి చూడ్ములలాగు నీ సద్భక్తజన 
మనస్తాపంబు చక్కజేయ, 
భవదుజ్వల [త్రుతాపస్ఫూర్తి శాత్రవ 


ఆధునిక సాహిత్య చరిత్ర 41 


నికరమ్మునకు భీతి నివ్వటిల్ల, 
దావకోన్నత దయాదాక్షిణ్య సంపద 
లీరేడు జగముల కిమ్ముదనర, 


వెలయు నీవిద్య తేజంబు వినుతి సేయ 
తరమె నాబోటి జనులకు తరచి చూడ 

సరస గుణధామ యదుకుల సార్వభౌమ 
నన్ను గాపాడరావె యోచిన్ని కృష్ణ!! 


ఈ పద్యం ఘంటంభట్ల వారి రచనా శైలిని తెలియజేస్తున్నది. మొల్ల, పోతనల 
కవితా శిల్పాలు, భక్తి భావనలు భుజంగ కవి కవిత్వశైలిలో కనబడతాయి. 


6. టి.వి.భాస్కర్‌ : 
సంగారెడ్డి సమీపంలోని బీరంగూడలో నివసించిన వీరి స్వస్థలం మహబూబ్‌ 
నగర్‌జిల్లా. మల్లికార్జున దేవాలయ ధర్మకర్తగా చిరపరిచితులైన భాస్కర్‌ తల్లిదండ్రులు 
వెంకన్న రాజలింగమాంబలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రవీణులు. వైద్యంతోపాటు 
జ్యోతిష్యంలోనూ ప్రవేశం ఉంది. 1935లో 'వైద్యప్రకాశిక అనే గ్రంథాన్ని రాశారు. 
ఆధ్యాత్మిక స్నేహలతా సంఘాన్ని స్థాపించి ఆధ్యాత్మిక సందేశాలను పదిహేడు 
గుచ్చములుగా వెల్లడించారు. 
శా॥ శ్రీ వేదాంత మహార్థ బంధుర మనిషీ వ్రాత సంస్తుత్యశీ 

లా! విశ్వేశ్వరి సత్యలోక జననీ! లావణ్య రత్నాకరీ 

భావాతీత మహత్వ శోభిని! కృపన్‌ ప్రజ్ఞాయుతున్‌జేయుచున్‌ 

టీవీభాస్మరు నేలుమో! హరివధూటీ! సత్య వాచార్భటీ!!- 


అని ప్రారంభించి 12 “వి కెరప్రాసశార్జూల పద్యాలను ఆయా గుచ్చములో తెలిపారు. 
బీరంగూడ మల్లికార్జున స్వామి దేవాలయ చరిత్రను భాస్కర్‌ రచించారు. 


7. విఠాల రాజమౌళి శాస్త్రి(1906) 3 

శతావధాని విఠాల చంద్రమౌళి శాస్త్రి సోదరుడు ఈయన. 1906లో 
జన్మించాడు. శాస్త్రి తల్లిదండ్రులు వేంకమాంబ, రాజేశ్వరశాస్తి. సంగారెడ్డిలో నివసించిన 
శాస్తి భావానంద రామాయణం (28 భాగాలు) తందనాన భారతము, శ్రీ పాండురంగ 
సేవ, పాండురంగస్వామి మేలుకొలుపులు ఇంకాకొన్ని చాటు పద్యాలు రచించారు. 
పాండురంగ సేవలోని ఒక పద్యం... 


42 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఎటులీ ఘోర భవాబ్ధి దాటెదము దిక్కెన్వారు మాకిట్టి సం 

కట మెవ్వారలు దీర్తురంచు కడు శోకంబందు భక్తాళికై 

కటి విన్యస్త కరుండవై నిలిచి దుఃఖం బేలనన్‌ జేర రం 

డిటు గంభీర మదింతయే యను దయాట్టీ పాండురంగ ప్రభూ!!! 

రమణీయశైలి, లలిత పదప్రయోగాలతో గల విఠాల రాజమౌళి శాస్తి పద్యాలు 
ప్రజల నాల్మలపై నిలిచిపోయాయి. 


8. పి.వీరప్ప (1925) : 

పొట్టపల్లి వాస్తవ్యులైన వీరప్ప హాలికులు. కలంతోనూ సేద్యం కొనసాగించిన 
వారు. వీరమ్మ బక్కప్ప దంపతులకు జన్మించిన ఈయన సహజ కవితాధారా 
సుసంపన్నులు. మన్మథ సంహారము, రైతు విజయము అనే రెండు యక్షగానాలను 
రచించారు. పద్య, గద్య, కీర్తనలతో కందర్భాములతో గల ఈ యక్షగానాలు వీరప్ప 
ప్రతిభకు దర్పణాలు. 


9. పడిగె శివయ్య గారి నారాయణ (1919) : 
1919లో బాలమ్మ, శివయ్య దంపతులకు జన్మించిన ఈయన సదాశివ 

పేట నివాసి. శ్రీరామ నక్షత్రమాల, శ్రీ సాయిబాబా పంచ వింశతి (తత్వభజన) 
పుస్తకాలను రచించారు. 

నక్షత్ర మాలను చేకొను 

పక్షీంద్రన గమనదేవ! ప్రార్థించెదనా 

పక్షము నీవై బ్రోవుము 

రక్షింపక యున్న విడువ రాజిత రామా! 


అంటూ 28 పద్యాలతో శ్రీరామ నక్షత్ర మాలను రచించారు. చివరలో 
మంగళహారతి పాటను కూడా చేర్చడం విశేషం. 
వేదాంత రూప మిక్కిలి 
పాదుగ నీ నామ మెపుడు ప్రార్థింతునికన్‌ 
నీధర యందు సదాసుల 
మోదముతో బ్రోచునట్టి ముఖ్యుడు సాయీ! 


అంటూ 25 పద్యాలు - ప్రతిపద్యం కింద భజన కీర్తనలతో రచించారు. 
రుక్మాబాయి డ్రామా, లక్ష్మీ సరస్వతీ సంవాదము అనేవి - నారాయణ అముద్రిత 


ఆధునిక సాహిత్య చరిత్ర 43 


రచనలు. ఇంకా కుమారస్వామి విజయము, రుక్మిణీ కళ్యాణము, భద్రావతి వివాహము 
మొదలైన యక్షగానాలను, వివిధ చాటు పద్యాలను ఆయన రచించారు. 


10. విజయరాజ్‌కుమార్‌ : 

1920లో జన్మించిన విజయరాజ్‌ కుమార్‌ తెనాలి నుంచి వచ్చి సంగారెడ్డిలో 
స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు. స్వతహాగా మేధావి. సమకాలీన రాజకీయాలమీద 
పలు విశ్లేషణాత్మక రచనలు చేశారు. 

విస్లవాధ్యక్షుడు, దేశం దివాళాతీస్తున్నది, స్వతంత్ర పార్టీ, విప్లవ రైతాంగములు 
ముద్రిత రచనలు. తెలుగు ఇంగ్లీషు భాషల్లో ప్రవీణులైన విజయరాజ్‌ కుమార్‌ చక్కని 
వాగ్గాటితో ప్రసంగించగల దిట్ట. 


11. కస్తూరి ఆనందాచార్య : 

సీతమ్మ రామాచార్యులకు జన్మించిన ఆనందాచార్య పూర్వీకులు పాపన్నపేట 
సంస్థానాధీశుల ఆస్థానంలో ఉండేవారు. ఆనందాచార్య స్వస్థలం చౌటకూరు గ్రామం. 
సంగారెడ్డి విద్యాభ్యాసం చేసిన ఆనందాచార్య తాను చదువుకున్న పాఠశాలలోనే 
ఉపాధ్యాయులుగా నియమింపబడ్డారు. వక్త, కవి సాహితీ వేత్తగా లబ్ధ (ప్రతిష్టలు. 

ఆనందాచార్య చర్విత చర్వణం అనే నవలను, అగ్నికీలలు అనే గేయ సంపుటిని 
రచించారు. ప్రకృతి సౌందర్యాన్ని మానవజీవితాన్ని సమన్వయ పరచిన చర్విత 
చర్వణం నవల విశిష్టాద్వైతాన్ని ప్రకటిస్తుంది. ఈ నవల వివిధ శీర్షికల పేర 19 
విభాగాలుగా విభజితమై ఉన్నది. జాగృతి, కొత్త సృష్టి, ఓ కవితా, విష వలయం, 
సమాధులు.... ఇట్లాంటి శీర్షికలు మానవజీవిత సన్నివేశాలను స్ఫురింపజేస్తాయి. 


12. వీరమల్లాగౌడు (1924) : 
రామాంబ లక్ష్మాగౌడులను జన్మించిన వీరమల్లాగౌడు సంగారెడ్డి వాస్తవ్యులు. 

తెలుగు, సంస్కృత, హిందీ, ఉర్దూ భాషల్లో అపార ప్రజ్ఞ గలవారు. గౌడగేయాలు, 
ఏడుపాయలు, నీతికథావళి, రెండు-మూడు తరగతుల చరిత్రలు, ఆత్మజ్యోతి 
మొదలైనవి వీరమల్లారెడ్డి రచనలు. జ్ఞానజ్యోతి అనే నాటికను రచించి పలుచోట్ల 
ప్రదర్శింపజేశారు. ఈయన కవితల్లో దేశభక్తి, ఆధ్యాత్మికతలతో పాటు సగటుజీవి 
చైతన్యం కూడా కనిపిస్తుంది. 

“యువ భారత వీరుడా! 

దేశానికి నీవే నేతవురా! 


44 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


జాతికి నీవే నవజీవంరా 

ఊహలే నీవి నూతనోన్నతం 

సదా ఉదార త్యాగ స్వభావం 

నీ ధీరత్వ సుశీల చరిత్ర 
మృత్యుంజయుడవై ముందుకు సాగరా 
రణరంగమున రిపుల దనుము.. 
పహిల్వానై పరుగెత్తరా 
కొదమ సింగమై కసాయి మూకల 
కోసిరిపుల కసి తీర్చరా 
క్రియాత్మకమైన కిటుకు జూపరా! 
ఉత్సాహమున ఉగర్రూత లూగించరా 
భారత సంస్కృతి ఫలములు పంచర 
ముత్యువును భానిసగ మరి చేయరా! 

వంటి చైతన్య మందించే గేయాలను రచించిన వీరమల్లగౌడ్‌ కలం జాతీయ 
భావాలను వర్షించింది. 


13. కస్తూరి కృష్ణమాచార్యులు (1924) : 
చౌటుకూరు గ్రామ నివాసి, బహుభాషా కోవిదులు. న్యాయవాద వృత్తిలో 
లబ్ధ ప్రతిష్ణులు. సారస్వతాభిమాని. ఉత్తమ రాజకీయవేత్త. పోలీసు చర్య తర్వాత 
రామానందతీర్థ పక్షాన మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు. బూర్జుల రామకృష్ణారావు 
అధ్యక్షతన జరిగిన త్రిభాషా కవిసమ్మేళన ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా సేవలందించారు. 
వీరు స్వాతంత్ర్య దీక్ష అనే ప్రబోధాత్మక రచనను వెల్వరించారు. 


“ప్రపంచమున కాదర్శమై శూరవీరుల నిలయమై రత్నగర్భయని పేరొందిన 
భారతమాత నిన్ను గన్న తల్లి” 


“రాక్షస శక్తి ప్రబలుచున్నది. దారిద్ర్యదేవత నగ్ననృత్యము చేయుచున్నది. 


భయమును నీ హృదయము నుండి తరలింపుము. అది నీ హృదయమున దాగి 
నిన్ను పశుప్రాయునిగా జేయును.” 


ఆధునిక సాహిత్య చరిత్ర 45 


వంటి పంక్తులతో కొనసాగిన కృష్ణమాచార్య స్వాతంత్ర్యదీక్ష చిన్న పుస్తకమే 
అయినా పఠితల హృదయావిష్కరణ జరిపే రచనాశైలి అందులో ఉంది. 


14. పెద్దమఠం రాచవీరదేవర (1927) : 

జోగిపేట వాస్తవ్యులైన రాచవీరదేవర తల్లిదండ్రులు నాగమ్మ వీరయ్య 
దంపతులు. జన్మతః వీరశైవ లింగాయతుడవడం వల్ల రచనల్లోనూ వీరశైవమే ప్రభావ 
వంతంగా కనబడుతుంది. తెలుగు, సంస్కృత, కన్నడ, హిందీ భాషలలో బోధనకు 
అవసరమైన అర్హతలు సంపాదించారు. దేవర శివశరరు సాహిత్యభిమానిగా 
ఆజన్మాంతం గడిపిన వారు ఆయన వీరశైవ తరుణగేయములు, బసవేశ్వరుని - 
తత్త్వములు (వ్యాస సంకలనం) వీరశైవ ధార్మాన్వేషణము (అనువాద (గంథం) 
రాచవీరదేవర రచనలు. ఇవన్నీ ముద్రితాలు. ధర్మగత వైభవం, ఇష్టలింగ విజ్ఞానం, 
శతకత్రయం అముద్రితాలు. 

స్వధర్మ పరాయణుడైన రాచవీరదేవర కవి పద్యశైలికి మచ్చుతునక ఈ పద్యం. 


శ్రీ కంఠ నామము సదా 

యే కంఠము నందు నుచ్చరింపబడునో 
యా కంఠము గలవారికి 

శ్రీ కంఠండిచ్చుగాత శివముల సతమున్‌! 


15. సలుగుటి సుదర్శన్‌రెడ్డి (1928) : 

పూర్వ మహబూబ్‌ నగర్‌ జిల్లా నుండి వచ్చి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 
స్థిరపడ్డ సుదర్శన్‌ రెడ్డి వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. తండ్రి పెద్దబుచ్చారెడ్డి నుండి 
కవితా వారసత్వాన్ని అందుకొని పలు రచనలు చేసినవారు. 

పన్నగ శయన శతకం, హరిహర భజనమాల, సుదర్శన సూక్తి సుధ, 
సుదర్శన్‌రెడ్డి రచనలు. 

నారాయణఖేడ్‌ ప్రాంతంలోని శ్రీ అనంతశయన స్వామి కృపతో తనకు కవిత్వ 
ధార-అలవడ్డదని పేర్కొన్నాడు. 


“కలమే మూలము కవులకు 
హలమే మూలంబు కర్ష కాలికి నెపుడున్‌ 
తలమే మూలము తరువుకు 


46 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


అని అందంగా కందాల్లో రాసిన పన్నగశయన శతకం అల్పాక్షరాల్లో అనల్పార్ధ 
భావాల్ని అందించింది. సుదర్శన్‌రెడ్డి రచించిన భజన కీర్తనలను ఆనాటి దేవాలయాల్లో, 
భజన సమయాల్లో ప్రజలు భక్తి పారవశ్యంతో పాడుకొనేవారు. ఆటవెలదుల్లో 
అలవోకగా సాగిన సుదర్శన్‌రెడ్డి సూక్తి సుధ అనేక సామాజిక ఆధ్యాత్మిక, తాత్విక 
అంశాలను స్పృశించింది. 


తల్లిదం[డ్రియాజ్ఞ తలదాల్చి గురువుల 
సేవ చేయ వలెను క్షేమ మరసి, 
మంచి వారలయ్యి మసలుడీ జగతిన 
వీరికన్న వేరె వేల్చ్పులెవరు? స్త 


వంటి విలువలు నేర్పే పద్యాలెన్నో సూక్తి సుధలో ఉన్నాయి. ఒక రకంగా దీనిని 
ద్విశతిగా పేర్కొనవచ్చు. ఇందులోకి 200 పద్యాలు 200 అంశాలను ఉటంకిస్తూ 
సాగుతాయి. 


16. ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి (1929) : 


ఆకలియనువారి కమృతమ్ము వడ్డించు 
అన్నపూర్ణమ్మ నా కన్నతల్లి! 

అగ్నిత్రితయ మేకింత అభిమానధనుడు, నా 
కలిమినృసింహడు కన్న తండ్రి! 

నాఛాయ నాజాయ నామధువీణ నా 
పూలపల్లకి రతనాల నావ! 

ఇంద్రునకు నురామచంద్రునకు ను బోలె 
సూరి చిరుజీవి సోదరుండు! 


చతుర వాగ్వైభవోపేత చక్రవర్తి 

కవి శశాంకుడు వేదాంత కవి గురుండు 
ఎవరేమనుకొన్న నాకేమి లోటు 
సాగిపోవుదు గాంగ నిర్హరిణి బోలె! 


అని తన గూర్చి తాను అమిత ఆత్మ విశ్వాసంతో చెప్పుకొన్న ముళ్ళపూడి 
సచ్చిదానంద మూర్తి- స్వస్థలం కృష్ణాజిల్లా. విజయవాడ హైద్రాబాద్‌లలో విద్యాబ్యాసం 
కొనసాగించి సంగారెడ్డిలో స్థిరపడ్డ తెలుగు ఉపన్యాసకులు. విశ్వనాథ సత్యనారాయణ 


ఆధునిక సాహిత్య చరిత్ర 47 


మార్గదర్శనంలో కవితా ప్రస్థానాన్ని కొనసాగించి సంగారెడ్డిని జాతీయ భావాలతో 
జాగ్భపరచిన కవి ఈయన. సాహిత్య రంజని అనే సంస్థను ఏర్భరచి తన తదనంతరం 
సాహిత్య సేవలు కొనసాగాలని భావితరాన్ని చైతన్య పరచిన సాహితీమూర్తి. తెలుగుబిడ్డ 
(శతకం), వెండికొండ పావురాలు (శతకం), వీరభద్ర మాహాత్యాం (శతకం), యాదగిరి 
పారిజాతం (శతకం), మహాభియానం (వచన కవిత్వం), పనిమనిషి (కథల సంపుటి) 
అనే రచనలు వెలువరించిన ముళ్ళపూడి వారు సారస్వత మేఖల వారి 'కొత్తకెరటాలు” 
అనే పత్రికకు సంపాదకులుగానూ వ్యవహరించారు. సరళంగా ఉన్న 'మూర్తిగారిమాటి 
శతకం ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఈ శతకంలోని ఒక పద్యం ఇది. 


తోడివానికింత తోచినంత వరకు 
మంచిజేయ నీకు మంచి దగును 
మేలు సేయకున్న మిన్నకున్నను మేలు 
కల్లగాదు మూర్తి గారి మాట!! 


విశ్వనాథ వీరికి మార్గదర్శి కాబట్టి ఆయన వలెనే మధ్యాక్కరల్లో శతకాన్ని 
(వెండికొండ పావురాలు) అందించారు! 

సంగీతమును నీవ సకలశాస్త్రర్థముల్‌ నీవ, హాస్య 

శృంగార కరుణాది రసర్వురీ సతులకు వార్ధివీవ, 

రంగారు ధ్వనివీవ, శబ్ద్బ్దరామణీయకమీవ, మాకు 

కొంగు బంగారమ్ము వెండికొండ సిద్ధేశ్వరా! స్వామి! 


సిద్దేశ్వర శతకంగా ప్రసిద్ధినొందిన - ఈ వెండికొండ పావురాలు లోని పద్యాల 
లోని కవిత్వమే నిజమైన కవిత్వమని విశ్వనాథ వారే ప్రశంసించడం ముళ్ళపూడి 
కావ్యనిర్వహణా (ప్రతిభకు తార్మాణం. 


17. ముదిగొండ ఆంగీరసశర్మ : 

భాషోపాధ్యాయుడిగా, సాహితీ సంస్థల నిర్వాహకునిగా, వివిధ సదస్సుల 
సంచాలకులుగా, ప్రభుత్వ కార్యక్రమాల వ్యాఖ్యాతగా విశేష సేవలందించిన ముదిగొండ 
అంగీరస శర్మ తెలుగు భాషా వికాసం కోసమే తన సర్వస్వాన్ని ధారపోశారు. 
“వ్యాసభారతి” అనే శతకాన్ని రచించి ముద్రించారు. “చార్మినార్‌ అంగీరసశర్మ 
అముద్రిత కావ్యం. అనేక వ్యాసాలను, వివిధ పత్రికల్లో పద్యఖండికలనూ రచించారు. 
సీస పద్యాలతో అలరారిన 'వ్యాసభారతి” శతకం అంగీరస శర్మ ప్రతిభకు నిదర్శనంగా 
భాసిల్లింది. 


48 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


స్స్‌ ప్రాకృత భాషను పరిణతింజూపింప 
నాబృహత్మథ కిల యశము గూర్చి, 
జాతీయ జనపద స్రోతస్వినిన్‌ బారి 
సంగీత లహరుల నింగికెగసి, 
సంస్కృత వాజ్మయ సంపదన్‌ స్పందించి 
ధర్మాను రక్తిని ధరను నిలిపి, 
దేశీయ భాషల తేనెల నొలికించి, 
దివ్య ప్రబంధాల తీపి నింపి, 
విశ్వ కళ్యాణ నేతృత్వ విహిత వృత్తి 
కాల పరిణామ సాహితీ శీలరతిని 
మమ్ము గాపాడు చున్నట్టి మాత నీవు! 
వ్యాస భారతి నీకిదె వందనమ్ము!! 


శబ్ద శిల్పంతో, ధారాపాతంగా సాగింది వ్యాసభారతి శతకం. 


18. ముడుంబై రంగకృష్ణమాచార్యులు (1930) : 


గోదానాయకమ్మ, రంగాచార్య దంపతులకు జన్మించిన రంగ కృష్ణమాచార్యుల 
స్వస్థలం బహు భాషాకోవిదులు. ఒక చేతితో సాహితీసేద్యం, మరొక చేతితో మెదకు 
జిల్లా రచయితల సంఘం నిర్వహణ గావించిన సవ్యసాచి. విద్వత్‌ వంశంలో జన్మించిన 
రంగకృష్ణమాచార్యులు బహు గ్రంథకర్త కూడా. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా, జీవిత 
చరమాంకంలో ఆధ్యాత్మిక ప్రచారకులుగా ఆజన్మాంతం సాహిత్య పిపాసువుగా ఉన్న 


రంగకృష్ణమాచార్యులు పలు రచనలు వెలువరించారు. అవి : 


. రంగనాథస్తవము (దండకం) 

. నవజీవనం (నాటిక) 

. లాల్‌ బహదురీయం (గేయకావ్యం) 

గ్‌ వీరభద్రీయం (పద్యకావ్యం) 

. శ్రీరామ సుప్రభాతం 

. మాంగల్య వివృద్ధి సంస్తవం 

. అందవోలు పుర రంగనాథాలయ చరితం 
. శ్రీ మద్భగవద్దీతా జ్ఞానామృతము 

. జన్మభూమి సూక్తం 


6 ౦ AO లయ ల [ర ౬౭ 


ఆధునిక సాహిత్య చరిత్ర 


49 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18; 
19. 
20. 
21. 
22, 


శ్రీ జోగినాథ శతకం 

ప్రాణసూక్తం 

శౌర్యవీర్యరెడ్డి త్రయం 

మంగళాను శాసన పాశురవళి 

శౌర్య సాహసి శ్రీ వీర సదాశివ రెడ్డి చరిత్ర 
తిరుప్పావై 

విరించి సూక్తులు 

శ్రీ రంగనాథ పరమ భాగవతోత్తమామృత వర్షిణి 
దేశంకోసం సందేశం 

నాకవనం 

వేంకటాచలము 

శ్రీ పాతల్వాల రామచంద్ర సుప్రభాతమ్‌ 
ఆందోలు శ్రీ రంగనాథ సుప్రభాతమ్‌. 


ఆధ్యాత్మిక అంశాలు, స్థానిక వీరుల గాథలు, నేతలు, దేశభక్తి తదితర 
అంశాలను వస్తువులుగా తీసుకొని రంగకృష్ణమాచార్యుల రచనలు కొనసాగాయి. 

లాల్‌ బహదూరీయం, మహాభారతం వలె 18 పర్వాలతో ఉంది. మాత్రా 
ఛందస్సులో కొనసాగిన గేయకావ్యమిది. దేశంకోసం సందేశం అయిదు అంకాల 
నాటకం. చైనా చొరబాటును దాష్టీకాన్ని ఎత్తిచూపి, భారతీయులకు కర్తవ్యదీక్షను 
ప్రబోధిస్తుంది. నౌకవనం 25 శీర్షికలతో కూడిన కవితా సంకలనం. ఇది సామాజిక 
అంశాలను తేటతెల్లం చేస్తుంది. జోగినాథ పద్యకృతి జోగినాథుని వైభవాన్నీ ఘనతనూ 
ఆవిష్కరిస్తుంది. 


భక్తి యనగనేమి? పలుమార్లు గొప్పగా 
భజన చేయనెౌనె పార్వతీశ! 
నీవు గలవటంచు భావమున్నను చాలు 
జోగిపేట వాస జోగినాథ!! 


అంటూ నిజమైన భక్తి హృదయంలో ఉంటుందని చెప్పారు. 


50 


నిజము పలుకు నెడల నిష్టూర మొదవును 
కల్లలాడు నెడల కలుగు ముదము 

లోక మిట్టులుండె లోకేశ చూడుము 
జోగిపేట వాస జోగినాథ! 


సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


(జోగినాథ శతకం) అంటూ లోకరీతిని పద్యాల్లో రమణీయంగా ప్రకటించారు. 
ఒక్కొక్కపద్యం సందేశాత్మకమై జోగినాథ శతకం అలరారింది. 
నాకవనం సంపుటిలో విజయ దుందుభి శీర్షికన.... 


మంచుకొండలో చీనాదండులు; వంచనముతో పొంచియున్నవి 
పశ్చిమదిక్కన పాక్‌ పటాలాల్‌; దుశ్చర్యలతో నిక్కియున్నవి! 
ప్రళయకాల రుద్రావ తారుగా; మహిషుని దున్మాన మహకాళిగా, 
పరమశివు నెత్తిన పరశురాముగా; శాత్రవమూకను చావగొట్టరో!! 


అంటూ చైతన్యాన్ని, దేశభక్తిని ప్రబోధిస్తారు. 

రంగకృష్ణమాచార్యులు వారి శ్రీమతి యశోదతో కలసి రచనలు చేశారు. 
కుమారునిపేరు 'విరించి'ని తన కలంపేరుగా చేసుకొని రచనలు చేశారు. ఆచార్యులు 
ప్రతి రచనలోనూ ఆధ్యాత్మికతను లేదా జాతీయతను శక్తివంతంగా ప్రబోధించాడు. 


19. భోగయ కృష్ణదీక్షితుల అనంతరాజశర్మ (1934) : 

శంకరంపేటలో జన్మించిన అనంత రాజశర్మ-కృష్ణదీక్షితుల కుమారుడు. 
అనంతరాజ శర్మ 12 సంవత్సరాలు గురుకులంలో సంస్కృతాన్ని ఆమూలాగ్రం 
అధ్యయనం చేసినవారు. నిరంతరం పారమార్థిక దృష్టితో రచనలు చేసిన 
నిరాడంబరుడు. సంగమేశ్వర సుప్రభాతం, సంగమేశ్వర సోత్రము, సంగమేశ్వర 
మంగళాశాసనము, శనైశ్చర సుప్రభాతము, శ్రీ ఆంజనేయ సుప్రభాతము, హనుమాన్‌ 
చాలీసా - సంస్కతాను వాదం, గాయత్రీ సుప్రభాతము, దత్తాత్రేయ సుప్రభాతము, 
మాణిక్య విజయం (పద్యకావ్యం) మొదలైన రచనలు చేశాడు. 

హనుమాన్‌ చాలీసాను సంస్భతంలోకి అనువదించిన విధానంలో 
అనంతరాజశర్మ పాండితీ ప్రకర్ష ద్యోతకమౌతుంది. 


“కంచన వరణ విరాజ సురేశా 
కానన కుండల కుంచితకేశా” 


అన్న హిందీ పాదాలకు సంస్కృతానువాదం ఇది... 


“కనకాచల కమనీయ శరీరం కుంచిత కోమల కుంతల భారం! 
కపివర కాంచన కుండల కర్ణం నమామి శిరసా సురుచిర వర్ణం!! 


రమణీయ శైలితో ధారాళంగా సాగిన అనువాద రచనా విధానం భవిష్యత్‌ 
కవులకు మార్గదర్శకమైంది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 51 


సంస్కృత శ్లోకాలేకాదు, తెలుగు పద్యరచన కూడా ఆయనకు కొట్టిన పిండి. 
అందుకొక మచ్చుతునక... 


అరవిందాల వరంద చిందుని చయంబాపోసగా గ్రోలిస 
త్వర నిందీవర బృందముల్‌ జలజగర్భంబున్‌ విసర్జించి, సు 
స్వర రుంకార రవంప్రగీతికల నింపారన్‌ తమించాడు చున్‌ 
బరగన్నీకది సుప్రభాత మగుచున్‌ స్వర్గామ వర్గ ప్రదా!! 


శబ్దశక్తి, ఉభయ భాషా ప్రాగల్భ్యత, కవితాలక్షణాలుగా గల శర్మ రచనలు 


అక్కది ప్రజల నాల్మలపై నిలిచాయి. 


20. ముబార్మపురం వీరయ్య (1984) : 

శ్రీమతి సత్యమ్మ, నరసింహులు దంపతులకు జన్మించిన వీరయ్య విశ్రాంత 
ఉపాధ్యాయులు. స్వస్థలం సదాశివపేట దగ్గరి ముబారక్‌పూర్‌, మెదకు జిల్లా రచయితల 
సంఘానికి కొంతకాలం బాధ్యులుగా ఉన్న వీరయ్య “మెదకు జిల్లా స్వాతంత్రోద్యమము 
- సమరయోధులు” అనే (గ్రంథాన్ని రచించారు. చరిత్రలోకి ఎక్కని అనేక మంది 
స్వాతంత్ర్య సమరయోధుల జీవిత విశేషాలను పొందు పరచిన ఈ గ్రంథం ఆయనకు 
అపరిమిత ఖ్యాతిని తెచ్చి పెట్టింది. సమరయోధుల విశేషాలనే కాదు అప్పటి సమకాలీన 
సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే ప్రామాణిక 
గ్రంథంగానూ పేరెన్నిక గన్నది. 


21. అద్దంకి తిరుమల వేంకట కృష్ణమాచార్య (1944) : 

శ్రీమతి శ్రీ చూడికుడుత్త నారాయణా చార్యుల దంపతులకు జన్మించిన వేంకట 
కృష్ణమాచార్యుల స్వస్థలం నారాయణఖేడ్‌ దగ్గరి కడ్బల్‌ గ్రామం. వృత్తి తెలుగు 
భాషోపాధ్యాయులు. అద్దంకి బహుభాషా కోవిదులు. స్థానిక ఆంధ్ర సారస్వత పరిషత్తు 
శాఖ వ్యవస్థాపకులుగా, నారాయణఖేడ్‌ సాహితీ సమితి నిర్వహకులుగా భాషా సాహిత్య 
సేవలందిస్తున్నారు. 

చల్లగిరి లక్ష్మీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీరామచంద్ర సుప్రభాతం, 
నృసింహస్తవము, చంద్ర కళాంధ్ర వ్యాకరణము, శ్రీకృష్ణగీత, అద్దంకి సుద్దులు, తిరుమల 
తెరువులు అద్దంకి రచనలు. 

తిరుమల తెరువులు ఆయన ఆధునిక కవిత్వ సంపుటి. అందులో తెలుగుతోట 
శీర్షికన ఉన్న కవితా ఖండిక ఇది... 


52 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


మన తెలుగు తోటలో - నీవు 

మమతల మొక్కలను నాటుము 

మన తెలుగు నాట సమత, భా 

వన బాటలను వేసి నడుపుము! 

మానవత్వము లేని మనసులందు 

మంచి యున్నది పెంచియుంచుము 

దాన వత్యమ్మను దుష్ట శక్తిని 

దండించి ఖండించి పూడ్చి వేయుము! 

కవి ఎప్పుడూ సామాజిక హితాన్ని ఆకాంక్షిస్తాడని, మానవీయ విలువలను 

అందించే ప్రయత్నం చేస్తాడని చెబుతున్నదే కవిత. కవి ఆధ్యాత్మికత భక్తితో పాటు 
సామాజిక చైతన్యాన్ని ఆకాంక్షించడం అభినందనీయం. 


22, నీలకంఠం పాండురంగం : 

పెద్ద శంకరంపేటలో గుండమాంబ, వెంకన్న దంపతులకు 1939లో 
జన్మించిన నీలకంఠం పాండురంగం జూనియర్‌ కళాశాలలో ఉపన్యాసకులుగా 
సేవలందించి పదవీ విరమణ పొందారు. 

బాలగేయాల కథామాల, వినయరంగ శతకం, జగద్దీత - పాండురంగం 
రచనలు. సుధాధార అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించారు. పాండురంగం రచించిన 
జగద్దీత 123 ఆటవెలది పద్యాలతో కూడిన సంకలనం. మకుటం ఉంటే శతకంగానే 
వాసికెక్కేది. అనేక నీతులను, మానవ లక్షణాలను, వ్యక్తిత్వ వికాస విలువలను అలతి 
అలతి పద్యాల్లో కూర్చిన రచనయిది. ఉదాహరణకు ఈ పద్యం 


కౌశలంబు తోడ కాలంబు గణియించి 
కార్య వివర మెల్ల కాంక్ష దీర 

దీక్ష బూని పనుల తీర్చి దిద్దుకొనుట 
యుక్తి యనిరి బుధులు నుర్వియందు!! 


ఇటువంటి పద్యాలతో రమణీయ వదబంధాలతో అలరారిన జగద్గీత 
పాండురంగంకు మంచి పేరు తెచ్చిపెట్టింది. గురు-శిష్యుల ప్రశ్నోత్తర పద్ధతిలో 
పద్యాలు కొనసాగడం జగద్దీత ప్రత్యేకత. జగత్తులోని విశేషాలను, జీవనశైలిని గూర్చి 
విద్యార్థి ప్రశ్నలడుగుతూంటే గురువు పద్య రూపంగా జవాబులిస్తాడు. నేటి పాఠశాల 
విద్యార్థులు నేర్చుకోదగిన అనేక పద్యాలు జగద్దీతలో ఉన్నాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 53 


28. ప్యారక శేషాచార్యులు క 

మెదకు మండల సాహిత్య పరిషత్తు కార్యదర్శిగా, కళావాహిని సంస్థ హితవరిగా, 
అష్టావధానిగా జిల్లా సాహితీ క్షేత్రంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పండితులు 
ప్యారక శేషాచార్యులు. రామాచార్యులు, తాయారమ్మలకు జన్మించిన ప్యారక శివ్వంపేట 
వాస్తవ్యులు. మాతృశ్రీ (ఖండకావ్యం), ఏకలవ్య (నాటకం), సమాజం (ఏకాంకిక), 
గురూపదేశం, కాకతాళీయం, (ప్రపత్తి నిర్వేదం అనే కావ్యాలను రచించారు. 
శిఖముఖాలు అనే వచన కవితా సంకలనాన్ని బాల్యమిత్రుడైన శాస్తుల రఘురామ 
శర్మతో కలసి వెలువరించారు. పత్తిరైతు సాధక బాధకాలను ఈశ్వరునికి నివేదించిన 
ప్రపత్తి నిర్వేదం కావ్యం ప్యారక పాండితీ ప్రకర్షకు నిదర్శనం. కర్షక జీవనంలో 
కాంతులు నిండాలనే బలీయమైన ఆకాంక్ష ఈ కావ్యంలో కన్పిస్తుంది. 


పత్తిని నేను రైతుకను పండువ నిల్వెల నూదుకొన్న సం 
పత్తిని నేను భక్తిగన వచ్చెడు వారికి నన్ను జూపు క్రో 

వృత్తిని నేను మెత్తనగు భాగ్యము గల్లి మెయిళ్ళ రూపునా 
సత్తువగా దలంచు నిలసత్‌ ప్రతి పత్తిని నేను యీశ్వరా! 


అంటూ సాగిన ప్రపత్తి నిర్వేదం అడుగడుగునా ప్రతిపద్యంలో కవి వైదుష్యం 
ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిందాస్తుతితో కూడిన పద్యాలు ఈ కావ్యంలో మరొక 
విశేషం. 


రాయిగ మారితో ప్రభు పరాయిగ మారితొ, రైతు గుండె కొ 
'ర్రాయిగ మారితో తర తరాలుగ పంటల పిండికై యిసు 
'ర్రాయిగ మారితో హలికురక్తము గానుగ పట్టి చెమ్మటె 
నీయడుగుం గడంగు దయనీయత నీకు వినోద మా ప్రభూ! 


ఈ పద్యం కవిప్రతిభకు ఎంతటి ఉదాహరణో, కవి విశ్వాస, సంశయాలకీ 
అంతే ఉదాహరణ. నిందాస్థితిలో నిక్కపొడిచే నిజం ఉందంటారు “జ్వాలాముఖి” 
ముందుమాటలో! 

పదిశీర్షికలతో పది భాగాలుగా ఉన్న కాకతాళీయం” పద్యకావ్యం "కాకి 
వస్తువుగా కొనసాగింది. కాకి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలున్నాయని 
కాకతాళీయం స్పష్టం చేస్తున్నది. 

కాకులలోక మందు ఒక కాకి గతించెనేని వేరుకాకులెం 

తో కలతన్వెలార్చు తమ దుఃఖము జూపుచు మిన్ను ముట్టి యీ 

లోకులలోన చచ్చుట విలోకన్‌ జేయుచు పోవుచుందురే, 


54 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


కాకిశవమ్ము వీధి బడి కంపులబొందును మన్సిపాల్టికై!! 

పదాడంబరత, ధ్వని, సమాసజటిలత అడుగడుగునా కన్పించే కాకతాళీయంలో 
ఇటువంటి పద్యాలెన్నో ఉన్నాయి. 

ప్రాణికోటిలోని సౌకుమార్యాన్ని వడగట్టడం కన్నా ఒక దురదృష్ట జన్మకు 
అక్షరాన్వేషణ చేస్తున్నానన్న తృప్తితో ఈ కావ్య రచన చేశానని కవి ప్రకటించు కోవడం 
విశేషం. 


24. నమళ్శివాయగారి వెంకట నర్సింహులు (1981) : 

1931లో రాధమ్మ గంగారాంలకు జన్మించిన వెంకట నర్సింహులు స్వస్థలం 
పెద్దశంకరంపేట. విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు. వీణాపాణి శతకాన్ని, “అహల్యా 
సంక్రందనంలో కథా చమత్యృతి” అనే పరిశోధనా వ్యాసాన్ని రచించారు. వంశీస్వరాలు 
అనే పద్య, వచన, గేయ కవన సంకలనాన్ని వెలువరించారు. ధారాశోభితమైన పద్య 
శిల్పం వీరి సొంతం. 


“తమ్ముడు లక్ష్మణుండు పెదతమ్ముడు యాభరతుండు చేరి, వి 
ల్లమ్ములు దాల్చినిల్వ, చరణమ్ముల నంటి యాంజనేయుడా 
నమ్మిన బంటు గొల్వ, విభవమ్మున బంగరు గద్దెమీద సీ 
తమ్మ సమేతుడౌ దశరథాత్మజు శ్రీ రఘు రాముగొల్బెదన్‌” 


పదసౌందర్యానికి దర్చణం ఈ పద్యం! ఆధునిక అంశాలను అందంగా పద్యాల్లో 

నిక్షిప్తం చేసిన కవి. పద్యాన్ని ఎంత శక్తివంతంగా నడుపగలరో వచన కవితనూ అదే 
స్థాయిలో రచించారు. 

వయసొచ్చిన దేశంలో 

ఇంకా బ్రతుకుతున్నారు త్రిశంఖులు! 

ఊరి వెలుపల్లో, కారు కోనల్లో... 

తాత మాటల పాతరలు త్రవ్వుకొంటూ... 

పాత జీవితాల ఉప్పునీళ్ళు గతుక్కొంటూ 

ఇదేమిటి నేస్తం నీచాదస్తం... 


అంటారు జాగృతి అనే కవితలో. రచనాప్రతిభ, చక్కని వచనాభివ్యక్తి, గేయ 
సొగసులు పుష్కలంగా ఉన్న వేంకట నరసింహులు కొన్ని మంగళ హారతి పాటలను 
కూడా రచించారు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 55 


25. శాంతప్ప చరాల్‌ (1944) : 

సెంగప్ప చరాల్‌, చంద్రమ్మ దంపతులకు 1944లో జన్మించిన శాంతప్ప 
కుసునూరు గ్రామ వాసి. ప్రాథమిక విద్యను కన్నడ మాధ్యమంలో ఉన్నత విద్యను 
తెలుగు మాధ్యమంలోనూ చదివిన శాంతప్ప ఉపాధ్యాలుగా పనిచేసి విశ్రాంతిని 
పొందారు. 

ఆటమాలిక (210 పద్యాల సంకలనం), కందమాల (227 పద్యాల 
సంకలనం) పద్యమాల (వివిధ శీర్షికల పద్యాలు) శాంతప్ప రచనలు. ఈ మూడు 
కృతులను కలిపి ఉదయ చంద్రిక అనే పేరుతో మూడు భాగాలుగా ప్రచురించారు. 
ఆయన పద్యాల్లో అనేక సామాజిక నీతులు చెప్పబడ్డాయి. కందమాట సుమతీశతకం 
వలె ఆటమాల వేమన శతకం వలె శోభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు? వ్యక్తం 
చేస్తూ పద్యాలు రచించారు. 


ఆ.వె॥ విద్యలెన్ని నేర్చి విత్తమార్దన నేర్చి 
బుద్ధులన్ని నేర్చి పూజ నేర్చి 
మాటనేర్చులేక మహిలోన వెలుగునా 
నేర్చులందు మాట నేర్చు మిన్న! 


మాట్లాడే విధానాన్ని నేర్చుకొమ్మనే ఈ పద్యం వ్యక్తిత్వ వికాస శిక్షణకు 
తోడ్పడుతుంది. ఆరోగ్యం, పర్యావరణం, ప్రకృతి, జీవితం, స్త్రీలు, వరకట్నం, చట్టాలు... 
ఇలా అన్ని అంశాలపై పద్యాలల్లి కూర్చిన ఆటమాలిక నీతిమాలికగా శోభిల్లింది. 


కం॥ వినుమీ పెద్దల మాటల 
గనుమీ కరుణాళువయ్యి ఖగమృగ జగతిన్‌ 
చనుమీ పెద్దలమాటల 
మనుమీ కలకాలమిలను మరువక మంచిన్‌! 


బద్దెన పద్యాలను తలపించే శతక పద్య శిల్పం, నీతులపేటికలా ఉన్న 
కందమాల అందమైన పద్య మాలగా విలసిల్లి శాంతప్ప చరాల్‌ కీర్తిని 
ఇనుమడింపజేసింది. 

వివిధ అంశాలపై ఛందోవైవిధ్యమైన పద్యాలున్న 'పద్యమాలి సాంస్కృతిక 
విలువలను అందిస్తుంది. 

ఆటమాలిక, కందమాల, పద్యమాల అనే మూడు భాగాలతో గల ఉదయ 
చంద్రిక రమణీయ నీతి చంద్రిక వలె శోభిస్తున్నది. 


56 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


26. బోనగిరి నారాయణరెడ్డి (1985) : 

కోహీర్‌ సమీపంలోని మాచిరెడ్డిపల్లిలో జన్మించిన నారాయణరెడ్డి బహుభాషా 
కోవిదులు. మెదక్‌ జిల్లా రచయితల సంఘానికి కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 
కవులను ప్రోత్సహించాలనే తపనతో యువకవులను తయారు చేశారు. “ఖండకావ్యం” 
రచించి ప్రచురించారు. కొన్ని వ్యాసాలు, కథలు రచించారు. అవి ఆముద్రితాలు. 
ఆయన పద్యశైలికి ఉదాహరణ ఈ పద్యం. 

పున్నమనాటి చందురుని పూనిక తోడను గాంచినంతనే 

యన్నము లేక యున్న హృదయమ్ము ముదమ్మున తేలియాడునో, 

యన్న! యదేమిటోయి? యకటా! యెరుగన్‌ వలెనన్న కాదహో 

వెన్నెల యన్నచోగలుగు వెర్రితలంపొకొ మానసంబునన్‌! 

అందమైన పద్యాలతో ఉన్న ఈ ఖండకావ్యం పలువురి మన్ననలను పొందింది. 


27. జి.విజయకుమార్‌రెడ్డి : 

రుక్కమ్మ లింగారెడ్డి దంపతులకు 1940లో జన్మించిన విజయ కుమార రెడ్డి 
స్వస్థలం కోహీరు. “కలంగీచిన గీతలలో శ్రీ శాస్త్రి, 'కలమా కదలవేలి “ఓంకారేశ్వర 
చరిత్ర ఆయన రచనలు. 


మంజులముగ చరణములు కదల్ప 
మంజీరములేల మోగునో 

భావాలు తరంగాలై పరుగెత్తు వేళ 
కలమేల అడుగిడ తడబడు నో.... 


అంటూ “కలమా కదులవేల” గేయ కావ్యం కొనసాగుతుంది. అలతి అలతి పదాలతో, 
రమణీయమైన శైలితో ఆకట్టుకునే తీరు రచనలకు ఉదాహరణలు ఇవి. 
“ఓంకారేశ్వరీయం” పేరిట ఆయన రచించిన కోహీరు చరిత్ర గొప్ప చారిత్రక రచనగా 
భాసిల్లింది. కోహీరు గ్రామ చరిత్ర, విశేషాలు, ఇక్కడి శాసనాలు, ఇక్కడి గాథలను 
సరళంగా ఆక్షరీకరించారు. లయాత్మకమై గేయకావ్యం కథా గమనాన్ని కొనసాగిస్తూనే 
కావ్య ఆలంకారికతోనూ శోభిల్లింది. ప్రదర్శనకు వీలుగా ఉండి పాత్రలవారీగా సాగే 
ఈ గేయకావ్యంలో కాకతీయులఘనతను బు(ర్రకథగా అంతర్గత శిల్పంతో మలచదం 
గొప్ప విశేషం. 

కన్నుల విందొనర్చు రమ్య శిల్ప 

కళారూపం నాటి ఓంకారేశ్వరం 


ఆధునిక సాహిత్య చరిత్ర 57 


స్తపతి బ్రహ్మ మల్లికార్డుని ఉలిమలచిన 
శిల్పకళానైపుణ్యం ఎక్కలదేవి ఆలయం....” 


అంటూ సాగే ఒంకారేశ్వరీయం కాకతీయుల గరిమను చెప్పకనే చెబుతుంది. 


28. సంగమేశ్వర సంగంకవి : 
లక్ష్మమ్మ, సిద్ధిరామప్ప గార్లకు జన్మించిన సంగమేశ్వర సంగం కవి స్వస్థలం 

జోగిపేట. “ఆర్యగేయాలు, “'యుగధర్మగేయాలు” “నా అభిలాష 'ఉయ్యాలపాటి ఆయన 
రచనలు. సామాజిక అంశాలను వస్తువుగా తీసుకొని రచనలు చేసిన సంగమకవి 
జోగిపేట ఆర్యసమాజ అధ్యక్షులుగా సేవలందించారు. ఆయన రచించిన 'నా అభిలాష 
లోనుండి.... 

ఆపదలోన రక్షించి యాదుకొనుము 

అనుచు ప్రార్థింతునో దేవ యనవరతము 

ఆపదల చేత దిగులొంది యరువకుండ 

అభయమొసగుట మాత్రమే యభిలషింతు! 


అని చివరి పాదం మకుటంగా చేర్చి పద్యాలు రచించారు, కానీ సంఖ్యాపరంగా 
వంద పద్యాలు లేనందువల్ల శతకమన లేదు. 


29. పరాశర నరసింహభట్టాచార్య (1941) : 
అందోలు-బ్రాహ్మణపల్లిలో పరాశర వేంకట నరసింహ భట్టాచార్యులు, 
జానకమ్మ దంపతులకు జన్మించిన పరాశర వృత్తి రీత్యా వైద్యులు. “పరాశర పద 
కవితలు రాసి వేంకటేశ్వరునికి అంకిత మిచ్చారు. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశమున్న 
భట్టాచార్య పదకవితల్లో నుండి... 
పల్లవి : పవలింపరా స్వామీ పవళింపరా 
పవళింపు సేవకు వేళాయెరా 
చరణం : పడమటి గిరులందు భానుండు నిదురించె 
నిండు చీకటులన్ని నిండెనీ భువిలోన 
శ్రీదేవి భూదేవి సిరులొసగు అలివేలు 
ఆదమరిపించగా అంతమరి నిదురించు.. అంటూ 


సాగిన పదకవితల్లో, ఆలంకారికత, శబ్బవైచిత్రి కన్పిస్తుంది. రచనా శైలిలో 


58 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


అన్నమయ్య కీర్తనలకు సామీప్యంగా కన్పించే పరాశర పద కవితలు అనేకం 
మంగళహారతి పాటలై జనం నాల్కలపై నిలిచాయి. భజన సందర్భాల్లో రచనలు 
ఆలపించడంతో కవిత్వం శాశ్వతత్వాన్ని సంతరించుకుంది. 


80. నూతి శంకరరావు : 

1930లో జన్మించారు. స్వస్థలం టేక్మాల్‌. స్వాతంత్ర్య సమరయోధులు. 
హైద్రాబాద్‌ సంస్థాన విమోచనోద్యమంలో పాల్గొని జైలుశిక్ష ననుభవించారు. 1988లో 
డిప్యూటీ కలెక్టర్‌గా పదవీ విరమణ పొందారు. నూతి వంశ చరిత్ర, టేక్కాల్‌ చరిత్ర 
రచనలు. 

టేక్కాల్‌ చరిత్రలో టేక్మాల్‌ వైభవాన్ని, గ్రామచరిత్రను, అక్కడి ప్రసిద్ధ స్థలాలను, 
స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టాలను, సమరయోధులను కళ్ళకు గట్టినట్లు వర్ణించారు. 


81. నక్కా అమ్మయ్య (1952) : 

గుంటూరు జిల్లాలో జన్మించి సంగారెడ్డికి ఉద్యోగ రీత్యా వచ్చి స్థిరపడ్డ వారు. 
అంజయ్య, దయమ్మ దంపతులకు జన్మించిన నక్క అమ్మయ్య వృత్తిరీత్యా విద్యుత్‌శాఖలో 
సేవలందిస్తున్నారు. రెక్కల చెట్టు (వచన కవిత్వం), తిరుపతమ్మ శతకం, హృదయసీమ 
(వచన కవిత్వం), కొక్కారొకో (గేయకావ్యం) అమ్మయ్య రచనలు. తిరుపతమ్మ శతకం 
తేలికైన పదాలతో, ఆధునిక ఉపమానాలతో ఉంది. అందుకు ఈ పద్యం మంచి 
ఉదాహరణ. 


సూర్యునింట కెళ్ళి చుట్టగాల్చగ వచ్చు 
పాలపుంత మీద పండవచ్చు 

అహములేని నరుని మహి న సాధ్యము జూడ 
తియ్య మావి కొమ్మ తిరుపతమ్మ!! 


రెక్కల చెట్టు సంపుటిలో..... 

“నిన్న జెండా కర్ర మోసిన వాదే కాదు... రేపు ఎర్రకోట మీద జెండా ఎగరేసే 
వాడూ దళితుడే....” అంటూ భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించిన నక్కా అమ్మయ్య 
మహాకవి జాషువాకు ఏకలవ్య శిష్యుడుగా పేరుపొందాడు. 

“వాల్మీకి” శీర్షికన రాసిన కవితలో... 

చచ్చిన రావణున్ని స్వర్గానికి నెట్టి 
బతికున్న రామున్ని ప్రజల హృదయాల్లో పెట్టి 


ఆధునిక సాహిత్య చరిత్ర 59 


ఏ మంత్రం వేశాడో రామాయణం 
యుగాల తలలు నెరిసినా 
జగం మరువలేదు నిత్యపారాయణం... 


అంటూ వాల్మీకి కావ్యదనాన్ని చిత్రించాడు. విస్సృతంగా అభ్యుదయ భావాలతో, 
పదునెక్కే పదచిత్రణతో సమాజాన్ని అభ్యుదయం వైపు మళ్ళించి చైతన్య గీతిక 
వినిపించిన కవిగా నక్కా అమ్మయ్య సాహితీలోకంలో స్థిరపడ్డాడు. 


82. శాస్త్రుల రఘురామశర్మ (1946) : 

శ్రీమతి అంజమ్మ - శ్రీ ఆంజనేయ శర్మ దంపతులకు జన్మించిన శాస్తుల 
రఘురామశర్మ స్వస్థలం శివ్వంపేట మండలం గోమారం గ్రామం. తెలుగు, సంస్కృత 
భాషల్లో పాండిత్యం గల శర్మ విశ్రాంత అధ్యాపకులు. మెదకు మండల సాహిత్య 
పరిషత్తు బాధ్యులుగా సేవలందించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా విశేషాలను తెలియజేసే 
'మెదకు సీమ విజ్ఞాన సర్వస్వము”ను రచించారు. తిక్కన - కంకంటి పాపరాజు 
ఉత్తర రామాయణాల తులనాత్మక పరిశీలన, కాదంబరి పూర్వభాగం అనువాదం, 
శిఖిముఖాలు (వచన కావ్యం), శ్రీ గిరి మల్లికార్జున శతకం, శ్రీ వరగంటి భారతీస్తవం, 
వేకువకువకువలు (గేయకావ్యం), చాణక్య (పద్య సంకలనం), శ్రీ విజయం 
(సంకలనం), మంజరి (వచన కావ్యం), చాణక్య నీతిసూత్రాలు (శ్లోక - 
పద్యానువాదం), ఇందూరుసీమ విజ్ఞాన సర్వస్వం ఆయన రచనలు. 

మాతృస్తవమ్‌ శీర్షికగల పద్యాల్లో నుండి ఒక పద్యం ఇది. 


శ్రీవిద్యా రమణీయ రూపకలితాం శ్రీ సూక్త మంత్రాత్మికాం 
భావాతీత గుణాత్మికాం భగవతీం బ్రహ్మాది సద్వందితాం 
సౌవర్ణాంబర ధారిణీం శివసతీం సంతాన సంత్మరీం 
సావిత్రీం ప్రణతోస్మి సంతత మహం సౌభాగ్యదాంశారదాం. 


సమాస జటిలత, ప్రొఢత, కవిత్వ లక్షణాలుగా గల శర్మ అవధానాలు కూడా 
చేశారు. సంస్కృత భాషలో ఎంత ధారా శోభితంగా రచించ గలరో అంతే 
సౌకుమార్యంతో తేట తెలుగులోనూ రచించగలరు. 

“వేకువ కువకువలులో ఒక చోట.... 


పోరగాల్లు ఆడుకుంటూ ఇసిరిన సిర్రగోనె 
రివ్వున వొయ్యి మొగుల్న గుమ్మింది! 
మొయిల కెళ్ళి ఎల్లిన నెత్తురు తోటి 


60 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


ఆడంతా ఎర్రగైంది 
అంతల సూరీడొచ్చిండని 
పొల్లగాల్లు యిప్ప పూవు ఏరుడు సూరూజేసిండ్రు ae 


అంటూ సాగుతుంది. సంధ్యా సమయాన్ని అరుణ వర్ణమైన ఆకాశాన్ని 
వర్ణించడానికి వాడిన ఉపమానాలు, అందుకు కిరణాలు క్రీడాంశంగా ఊహించడం 
కవి కవితా శక్తికి తార్మాణం. 

శ్లోకాన్ని పద్యాన్ని గేయాన్ని వచనాన్ని సమానంగా నడిపించగల 
ప్రతిభామూర్తి శాస్త్రుల రఘురామశర్మ. 


83. మల్యాల దేవీప్రసాద్‌ : 

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో జన్మించిన దేవీప్రసాద్‌ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. 
తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శిగా, పలుసాహిత్య సంస్థలలో కామద 
బాధ్యతలను నిర్వర్తించారు. “పల్లెటూరు” పత్రికకు సంపాదకులుగా వ్యవహరించిన 
మాల్యాలదేవీ ప్రసాద్‌ “భారతోదయంి, సంగమేశ అనే పద్యకృతులను, యాదవ చంద్రిక 
అనే వచనకావ్యాన్ని రచించారు. అన్నిటికి మించి అప్పటి మెదకు జిల్లాలోని 
కవులందరినీ వెలుగులోకి తెస్తూ 'మెదకు మండల సాహిత్య చరిత్రను రచించారు. 
ఈ (గంథం తర్వాత కవులకు, పరిశోధకులకు ప్రామాణిక గ్రంథంగా ఉపయోగపడింది. 
కవులను వారి జీవిత విశేషాలను, సాహిత్యాంశాలను స్పృశిస్తూ సాగిన మెదకు 
మండల సాహిత్య చరిత్ర మాల్యాల దేవీప్రసాద్‌కు అపరిమిత కీర్తిని అందించింది. 


34. బోర్పట్ల హన్మంతాచారి (19438) : 

జ్యోతిష పండితులైన బోర్పట్ల శేషాచారి, కావేరి బాయిలకు జన్మించిన 
హన్మంతాచారి ఉపాధ్యాయులుగా, ఉపన్యాసకులుగా సేవలందించి పదవీ విరమణను 
పొందారు. మెదకు మండల సాహిత్య పరిషత్తుకు సేవలందించారు. తెలుగుభాషా 
సంరక్షణ సమితి బాధ్యులుగా, మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థలకు 
సలహాదారుగానూ కొనసాగుతున్నారు. 

వీధిన పడ్డ భావిపౌరులు (నాటకం), శిథిల జీవనం (నవల) తరంగపేటిక 
(కవితా సంపుటి) ఆయన రచనలు. జిల్లాలో దశాబ్దాల పాటు ప్రభుత్వకార్యక్రమాలకు 
వ్యాఖ్యాతగా సేవలందించారు. తెలుగు మహాసభల నిర్వహణలో క్రియాశీలక పాత్ర 
పోషించిన హన్మంతాచారి అనేక మంది వర్థమాన కవులను వెలికితీశారు. మాతృభాషా 
సంరక్షణకై అనేక కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా సాహితీభీష్ములుగా సుప్రసిద్ధులు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 61 


ఆయన నిర్వహించిన అనేక సాహిత్య సదస్సులు విజయవంతమైనాయి. 


85. దాక్టర్‌ పైడిమర్రి మాణిక్‌ ప్రభు : 

పెద్ద శంకరంపేట వాస్తవ్యులైన లక్ష్మీనారాయణ శాస్తి ప్రథమ సంతానం 
పైడిమర్రి మాణిక్‌ ప్రభు. తెలుగు పండితునిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన 
పైడిమర్రి “మెదక్‌ జిల్లా గ్రామనామాలు అనే అంశంపై పిహెచ్‌డి చేసి డాక్టరేట్‌ 
పట్టా అందుకున్నారు. డిగ్రీకళాశాలలో ఉపన్యాసకులుగా సేవలందించారు. మంచి 
వక్తగా, ఉత్తమ వ్యాసకర్తగా లబ్ధిప్రతిష్టులు. 'మెదక్‌ జిల్లా గ్రామనామాలు” అనే పరిశోధన 


గ్రంథాన్ని ప్రచురించారు. 


86. ఆచార్య కె.గోపాలకృష్ణారావు : 

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖకు ఎనలేని సేవలందించిన ఆచార్య 
గోపాలకృష్ణారావు స్వస్థలం సంగారెడ్డి సమీపంలోని తాళ్ళపల్లి గ్రామం. ప్రాథమిక 
విద్య సంగారెడ్డిలో ఉన్నత విద్య హైద్రాబాదులో పూర్తిచేసిన గోపాలకృష్ణారావు “ఆంధ్ర 
శతక సాహిత్య వికాసం” అన్న పరిశోధన గ్రంథాన్ని రచించారు. తెలుగులో కన్పించే 
అన్యదేశ్యాలపై సాధికారిక వ్యాసాలను రచించి ప్రచురించారు. “తెలుగుపై అరబ్బీ, 
ఉర్దూ భాషల ప్రభావం” అనే గ్రంథాన్ని రచించారు. తెలుగు ఉర్దూ నిఘంటువును 
రూపొందించారు. “అన్యదేశ్యకోశమును తయారు చేసి సాహితీలోకానికి అపూర్వ 
కానుకగా అందించారు. 

ప్రామాణిక గ్రంథ రచయితగా, నిఘంటు రూపకర్తగా, ఉత్తమ ఉపన్యాసకులుగా 
విశేష సేవలందించిన ఆచార్య గోపాలకృష్ణారావు జీవన ప్రస్థానం తర్వాతి తరాలకు 
మార్గదర్శకం. 


37. ఎస్‌. ప్రభాకర్‌ (1930) : 

శ్రీమతి గుండమ్మ, శ్రీ గుండప్పలకు జన్మించిన ప్రభాకర్‌ స్వస్థలం జహీరాబాద్‌. 
తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ప్రావీణ్యమున్న ప్రభాకర్‌ “ఏది నిజం) అనే వచన 
కవితా సంపుటిని రచించి ప్రచురించారు. 

సామాజిక అంశాలతో, సరళంగా రచించిన ప్రభాకర్‌ కవిత్వ శైలి అభ్యుదయ 
భావాలను ప్రకటించింది. 


88. డాక్టర్‌ కస్తూరి లతారాణి : 


62 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


స్వాతంత్ర్య సమరయోధులు, పూర్వశాసన సభ్యులు కస్తూరి కృష్ణమాచార్యుల 
కుమార్తె డా॥ కస్తూరి లతారాణి. వైద్యశాస్త్రం చదివినా తెలుగు భాషా సాహిత్యాలపై 
మమకారంతో 'భావజ్వాలి అనే వచన కవిత్వ సంకలనాన్ని వెలువరించారు. 


39. తల్లోజు యాదవాచార్యులు - (1954) : 

శ్రీ నరహరి, శ్రీశెలమ్మ దంపతులకు జన్మించిన తల్లోజు యాదవాచార్యులు 
భాషోపాధ్యాయునిగా, పండితునిగా, అష్టావధానిగా లబ్బప్రతిష్ణులు. పద్యంపై పట్టున్న 
తల్లోజు తమ విద్యార్థులతో సైతం పద్యాలు రాయించారు. 

విరిసిన మల్లెలు (పద్యకృతి), తల్లోజు పద్యమంజరి, జన్మభూమి (గేయకృతి), 
సమస్యాపురాణం, కవితాస్రవంతి (పద్యకృతి), తెలుగు వెలుగు (పద్యసంకలనం), 
వీరపుత్ర శతకం, లోకమేరీతి మారునాకముగను (శతకం), కందాల్లో పోతన్న 
(పద్యకావ్యం) తల్లోజు ముద్రిత రచనలు. 

ఆకాశవాణిలో ఆయన సమస్యాపురాణాలు అనేకం ప్రసారమైనాయి. పలు 
పత్రికల్లో వివిధ సందర్భాల్లో వ్యాసాలు, కథనాలు ప్రచురించిన తల్లోజు జిల్లాస్థాయి 
ఉత్తమ ఉపాధ్యాయ పురస్మారం (1993), జిల్లా ఉత్తమ సాహితీవేత్త పురస్మారం 
(2016) పొందారు. ఆయన పద్యధార అలిత పదాలతో, ఆలంకారికంగా సాగి 
పఠితల హృదయాన్ని రంజింప జేస్తుంది. 


దానగుణము వాని దండిగా కొలిచేరు, 
పిసినిగొట్టు నెవరు పేరుకొంద్రు? 
తావిగల్లు పూలె తలపైని ధరియింటత్రు 
వినర భారతీయ వీరపుత్ర! (వీరపుత్ర శతకం) 
చక్కటి పద్య శిల్పం గల తల్లోజు సమయ స్ఫూర్తితో సమస్యాపూరణలను 
అందించారు. ఉదాహరణగా ఈ.... 
“కారం బెక్కునయయ్యె పాయసములో కంజాయ పత్రేక్షణా!” అన్న సమస్యను 
అద్భుతంగా ఇట్లా పూరించారు. 
జెరాయంచును వేడ్మతో గుడిచితిన్‌ ఆశ్చర్య మయ్యెన్‌ రుచుల్‌ 
నోరూరించెడు చోప్యలేహ్య రసమున్నొప్పారు నీపాకముల్‌ 
ఏరీ నీసరి, సత్యతోడ ననియెన్‌ గృష్టుండు నీదౌనహం 
కారం బెకవయయ్యె పాయసములో కంజాయ పత్రేక్షణా! 


అంటూ పూరించడం బెచితీవంతం. 


ఆధునిక సాహిత్య చరిత్ర 63 


భాషోపాధ్యాయునిగా పదవీ విరమణ పొందిన తల్లోజు ప్రస్తుతం మెతుకుసీమ 
సాహితీ సంస్కృతిక సంస్థకు గౌరవ సలహాదారుగా కొనసాగుతున్నారు. భాషా సాహిత్య 
కార్యక్రమాల్లో తనదైన పాత్రను పోషిస్తున్నారు. 


40. చయనులవారి భానుమూర్తి (1950) : 

చయనుల వారి సదాశివశర్మ-లక్ష్మీబాయిలకు జన్మించిన భానుమూర్తి విశ్రాంత 
భూభౌతిక శాస్త్రవేత్త. టేక్మాల్‌ - భానుమూర్తి స్వస్థలం. లలితా సహగస్రనామావళిలోని 
ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పద్యంతో “శ్రీ లలితామృత సరసి” రచించారు. అద్భుతమైన 
శైలితో ప్రతి పద్యాన్ని హృద్యంగా మలచిన భానుమూర్తి ప్రతిభ అనన్యం, 
సామాన్యఛందో వైవిధ్యంతో అలరారిన వేయిపద్యాల కమలాలు వికసించిన శ్రీ 
లలితామృత సరసి శక్తి స్వరూపిణి విశేషాలను మనకళ్ళ ముందుంచుతుంది. 
అవసరమైన చోట అమ్మవారి నామాలకు వ్యాఖ్యాన మందిస్తూ ఆ నామాన్ని విశేషాన్ని 
పద్యంలో ప్రకటించడం ప్రశంసనీయం. 

ఉదాహరణకు “మహాశక్తి” అన్న అమ్మవారి నామానికి భానుమూర్తి పద్యం 
ఇది.... 


“నీకు సమానమైన వరలు నేర్పరులెందున గానరారు, ని 
ర్ధీకపు బుద్ధిశాలినివి, భీమపరాక్రమ వీర మూర్తివే 
సాకెడు రక్తినీవ, భవసాగర పారము జేర్చుదీవ, కై 
లోక మహాధి సత్యమును లోక శివశంకరు శక్తి వీవయే!! 


ఇట్లా ప్రతిపద్యం సౌకుమార్యం, ఆధ్యాత్మిక భావనతో సాగిన వేయిపద్యాల 
మహాకావ్యం అమ్మవారి స్వరూపాన్ని నునకళ్ళ సాక్షాత్మారింప జేస్తుంది. 


41. జల్లిపల్లి బ్రహ్మం (1968) : 

ఉపాధ్యాయ రత్నగా పేరొందిన జల్లిపల్లి బ్రహ్మం కౌసల్య-యాదగిరి 
దంపతులకు జన్మించారు. సిద్దిపేట దగ్గరి మోతెస్వస్థలం. వృత్తిరీత్యా సంగారెడ్డి జిల్లాలో 
స్థిరపడ్డారు. సుందర చైతన్యానంద స్వామి అనుయాయి. 

బ్రహ్మశతకం, సౌదామిని (కవితాకదంబం), మధుర వాక్కుల మణిహారం 


(సూక్తి సంకలనం) ఆయన రచనలు. 


మనసు మాట వినదు మనిషి బాగు పడడు 
మహిలొ బ్రతుకు సాగు మాయతోనె, 


64 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


మాయ దూరమైతె మహిమ చేరువగును 
భ్రాంతి తొలగు వింటె బ్రహ్మవాక్కు!! 


ఇది బ్రహ్మశతకంలోని పద్యం. మనసు మీద కమ్మిన మాయ అనే పొర 
తొలగిపోతేనే అంతర్జర్శనం సిద్ధిస్తుందనేది కవి భావన. ఈ శతకం నిండా అనేక 
సూక్తులు జాలువారాయి. పలు సామాజిక అంశాల చుట్టూ పరిభ్రమించిన ఈ 
శతకంలోని పద్యాల చివర భావాలు పొందుపరచబడ్డాయి. 


42. ఆర్‌.సత్యనారాయణ (1965) : 

మల్లమ్మ, దుర్గయ్య దంపతులకు జన్మించిన ఆర్‌. సత్యనారాయణ జన్మస్థలం 
వరిగుంతం గ్రామం. పాత్రికేయుడు, ఉద్యమ నాయకునిగా, సుప్రసిద్ధులైన 
సత్యనారాయణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికై తన పదవిని త్యాగం చేసిన 
వ్యక్తి. 1985లో ఈనాడు పత్రికలో ఉద్యోగాన్ని ప్రారంభించి, సబ్‌ ఎడిటర్‌, స్టాఫ్‌ 
రిపోర్టర్‌గా 2007 వరకు సేవలందించారు. 1998లో 'మంజీరాతరం” అనే 
వారపత్రికను, 2010-13 వరకు 'సలాంహైదరాబాద్‌ పక్ష పత్రికను నడిపించారు. 
2014 నుండి 'ఆర్‌.ఎస్‌. ఎన్‌. టివి ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. 

సత్యనారాయణ 'నీటిగోసి, “అక్షర బానిసత్వం ఇంకెన్నాళ్ళు?” '“అక్షరాయుధం” 
అనే రచనలు చేశారు. 'అక్షరాయుధం'లో తన పాత్రికేయ ప్రస్థానాన్ని తద్వారా 
సాధించిన చైతన్యాన్ని అక్షరబద్ధం చేశారు. 


48. మడుపతి నాగమల్లయ్య (1963) : 
శ్రీమతి శ్రీ సంగమ్మ - వీరయ్య దంపతులకు జన్మించిన నాగమల్లయ్య 
వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ప్రధానోపాధ్యాలుగా సేవలందిస్తూ రచనలు కొనసాగి 
స్తున్నారు. 
శ్రీ సాంబశివ శతకం, ఆనంద బసవ శతి, నాగమల్లయ్య రచనలు. వివిధ 
పక్ష వార, మాస పత్రికలలో రచనలు చేస్తున్నారు. నాగమల్లయ్య వీరశైవ తత్వాన్ని 
ప్రచారం చేస్తున్నారు. వీరశైవశిఖామణి, వాస్తుజ్యోతిష బ్రహ్మ అనే బిరుదులు పొందారు. 
రాష్ట్ర ప్రభుత్వంచే ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. 
ఇల్లని భూమి చేనులని యెల్లధనంబుల యాశజెందియా 
ముల్లెలు మూట గూర్చుకొని ముప్పిడి సప్పిడుపాస మున్ననూ 
మళ్ళిటు వత్తువా నిటకు మట్టితొ కట్టిన యిల్లు చూడగా 


ఆధునిక సాహిత్య చరిత్ర 65 


చెల్లిన నాడు రావు సరిజెప్పగ కూడల సంగమేశ్వరా! 


అంటూ “కూడల సంగమేశ్వరా!” మకుటంతో రాసిన ఆనంద బసవశతి 
ఇహం కన్నా పరంపైనే దృష్టినిల్చుమనే సందేశాన్ని అందిస్తుంది. ఈశ్వరధ్యాసను 
మించిన పరమార్ధం ఇంకొకటి లేదని తెల్పే నాగమల్లయ్య సరళశైలిలో రచనలు 
చేసే సత్మవిగా గుర్తింపును పొందారు. 


44. రాళ్ళబండి బస్వప్ప (1954) : 

శ్రీమతి శ్రీ పార్వతమ్మ-బుచ్చయ్య దంపతులకు జన్మించిన రాళ్ళబండి బస్వస్ప 
స్వస్థలం రాయికోడ్‌ సమీపంలోని కడ్చర్ల గ్రామం. సంగారెడ్డిలో స్థిరపడ్డారు. ఇ.ఓ 
(గామపంచాయితీగా సేవలందించి పదవీ విరమణ పొందారు. భక్తి సుధాతరంగాలు 
(కీర్తనలు), బసవానంద శతకం రచనలు. శివ, భవానీ, వేంకటేశ్వర, సాయినాథ 
తత్వాలను తెలిపే భక్తి సుధా తరంగాలు ఆసాంతం ఆధ్యాత్మిక విలువలనందిస్తుంది. 
ఇందులోని అనేక కీర్తనలు కవి శబ్దశక్తిని ప్రస్ఫుటం చేస్తాయి. 


45. మహ్మద్‌ షరీఫ్‌ (1962) : 

మహబూబ్‌ బీ, షేక్‌ ఇమామ్‌ దంపతులకు జన్మించిన మహ్మద్‌ షరీఫ్‌ స్వస్థలం 
రాయపోల్‌ మండలంలోని ఎల్మల్‌ గ్రామం. వృత్తిరీత్యా సంగారెడ్డిలో స్థిరనివాసం 
ఏర్పరచుకున్నారు. రంగస్థల నటులు, పద్యకవిగా రాణిస్తున్నారు. మాతృభాష ఉర్దూ 
అయినా తెలుగులో స్పష్టంగా పద్యాలాలపించడం షరీఫ్‌ ప్రత్యేకత. తెలుగు 
భాషాపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు షరీఫ్‌. 

“షరీపు మాట! వెలుగు బాట” (శతకం), సుజన శతకం రచించి ప్రచురించారు. 
సంగారెడ్డి జిల్లాలో మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థలో క్రియాశీలక బాధ్యులు. 
ఉపాధ్యాయ సంఘానికి నాయకునిగా బహుముఖీనమైన కృషి చేస్తున్నారు. షరీఫ్‌ 
రచనా శైలికి ఈ పద్యం ఒక ఉదాహరణ 

యక్షగానమన్న వీక్షణమ్మది ప్రీతి 
చిందు భాగవతము చిరుతలాట 
జానపదుడు వెలుగ జగతియే వెల్లదా? 
విను షరీఫు మాట! వెలుగు బాట! 

కవి ఎప్పుడూ సామాజిక హితైషి అనే మాటను ఈ పద్యం బుజువు చేస్తున్నది. 
జానపదులు వెలిగినప్పుడే జగతివెలుగుతుందనే అక్షరసత్యమిది. షరీఫ్‌ సుజన 


66 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


శతకంలోని ఈ పద్యం 


నా దేశము నామట్టికి 
కాదేదియు సాటి, జాతి ఘనతను చాటన్‌ 
బోధించెను సద్గుణములు 
సాధించెను వృద్ధికీర్తి సంస్కృతి సుజనా! 
ఇట్లా మాతృదేశాభిమానాన్ని ఇక్కడి ఘనమైన సంస్కృతీ పాశస్యాన్నీ చాటారు. 
రమణీయ రచనా శిల్పంతో స్తవనీయ సాహితీ సేవలతో కృషిచేస్తున్న మహ్మద్‌ 
షరీఫ్‌ సంగారెడ్డి ప్రాంతం నుండి కవన కేతనాన్ని ఎగురవేస్తున్నారు. ఆయన సేవలకు 
గాను అఖిల భారత తెలుగుసమాఖ్య విశాఖపట్నం వారు “ప్రతిభారత్స్న' పురస్మ్కారాన్నిచ్చి 
గౌరవించారు. షరీఫ్‌ ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయితల్లో ఒకరు. 


46. రాంచందర్‌ భీంవంశీ (1968) : 

కవిగా, గాయకుడుగా సుప్రసిద్ధులైన రాం చందర్‌ భీంవంశీ శంకరమ్మ, 
భూమయ్యలకు జన్మించారు. స్వస్థలం కోహీర్‌ మండలం, పర్మపల్లిగ్రామం. బాల్యం 
నుండి కళాపిపాసి అయిన భీంవంశీ సామాజిక చైతన్యాన్ని తీసుకొని రావాలనే 
ఉద్దేశంతో రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సామాజిక సమస్యలు, దురాచారాలపై 
750కిపైగా చైతన్య గీతాలు రాశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో భీంవంశీ 
పాటలు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు తోడ్చడ్డాయి. 

పాటలతోట (పాటలసంకలనం), బచ్‌పన్‌ యాది (ేయకవిత) దళితరాగాలు 
(పాటలు), మాఊరి ఆటలు (ఆటల పద్ధతులు) భీంవంశీ రచనలు. గౌతమబుద్దుడిని, 
అంబేద్మర్‌ను గురువులుగా భావించుకొని పేదరికం, అంటరానితనం, అవినీతిపై 
అక్షరాయుధాన్ని సంధించాడు. 

వీర తెలంగాణ, రగులుతున్న తెలంగాణ, భూతల్లి, మూగరోదన, అంబేద్కర్‌ 
అందరివాడు మొదలైన డాక్యుమెంటరీలను, వీడియో ఆల్బమ్‌లను రూపొందించాడు. 
కేతకీ సంగమేశ్వర స్వరాలు, మంజీర స్వరాలు, తెలంగాణ లొల్లి వంటి ఆడియో 
ఆల్బమ్‌లను గళంతో, కలంతో, నటనతో తన ప్రతిభతో సాహిత్య చైతన్యయాత్ర 
రూపొందించి కొనసాగిస్తున్నాడు. 

'పాటలతోటి పుస్తకంలో మొదటిపాట రాష్ట్రోద్యమంలో కీలకభూమికను 
పోషించింది. 


ఆధునిక సాహిత్య చరిత్ర 67 


“ఎవడబ్బా సొమ్మని మాఊరికొస్తిరి 

తెలంగాణ కొస్తిరి... హైద్రాబాదు మాదంటు నీల్లవడ్తిరి... 
ముద్దుగ యిడిసెల్లకుంటే... యుద్ధమైతది 

జిద్దుకొచ్చి గుద్దిగుద్ది తన్నుదైతది....” 


అంటూ అక్షరాలతో ఆవేశనృత్యం చేయించాడు. పాటలో పోరు బాట 
సాగించాడు. 

భీంవంశీ కలం నుండి జాలువారిన 'యాడున్నదీ నీయిల్లు...” పాట తాత్విక 
భూమికతో నిల్చింది. కరుణరసోపేతమైన గాత్రంతో విరాజిల్లిన ఈ పాట మనిషిలో 
మానవీయ విలువల వికాసానికి తోడ్పడుతుంది. “శిరసే కాశ్మీరు అనే పాటలో.... 


“నాదేహమే దేశంరా - శిరసే కాళ్ళీరురా... 
కాళ్ళు చేతులు కాశీ కన్యాకుమారిరా..... 


అంటూ దేశభక్తిని చాటుకున్నాడు రాంచందర్‌ భీంవంశీ. 
కవీ, గాయకుడు, కళాకారుడు, ఉపాధ్యాయుడుగా బహుముఖీనమైన ప్రతిభను 
ప్రదర్శిస్తున్నారు రాంచందర్‌ భీంవంశీ. 


47. సముద్రాల శ్రీదేవి : 

తండ్రి సముద్రాల వేంకటాచార్యుల నుండి కవితా వారసత్వాన్ని అందుకున్న 
సముద్రాల శ్రీదేవి వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యాయిని. “ఆరవ వర్ణం” శ్రీదేవి కవితా 
సంకలనం. లోతైన భావనతో అపురూప శబ్దవిన్యాసంతో అలరారిన ఆర్జవవర్ణం 
అరవై కవితల సంకలనం. ప్రతి కవితకు ఒక చిత్రాన్ని చేర్చి వచన కవితాధారను 
ఒలికించిన ఆర్జవవర్ణంలో చిక్కటి కవితాశక్తి కనిపిస్తుంది. 


అక్షరాల అమరిక వుంటే 
అంతంలేని ఆలోచనలతో 
అంతులేని విలువలతో 

నిండి వుంటుంది ఈ కాగితం 

కిటికీ అవతల నీలాకాశపు తునకలా 
ఓవైపు ఒదిగింది 

నక్షత్రాల వర్ణమాలతో 

మేఘంరాసిన అక్షరాలు అవి... 
భాషకోసం భావం కోసం 


68 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


కాగితం మట్టిమీద మొలకెత్తిన అక్షరాలు!!! 


అంటూ ఆర్థవవర్ణం శీర్షికన గల కవిత నడుస్తుంది. అల్పాక్షరాల్లో 
అనల్పభావాలు ఈ కవితలో దర్శనమిస్తాయి. రమణీయ ఉపమానాలను 
ప్రయోగించడం కవయిత్రి ఊహశక్తికి తార్మాణం. ఇందలి (ప్రతి కవితా దేనికదే 
కమనీయం. శబ్దంపై పట్టు, అభివ్యక్తీకరణలో నైపుణ్యతను సాధించిన సముద్రాల 
శ్రీదేవికి అనేక సాహితీ సంస్థలు సత్మారాల నందించాయి. పలు కవితలు పత్రికల్లో 
తరచూ ప్రచురణ పొందుతున్నాయి. 


48. పూర్ణకృష్ణ : 
కమ్మరి చెన్నమ్మ - నారాయణ దంపతులకు జన్మించిన కృష్ణయ్య వృత్తిరీత్యా 

ఉపాధ్యాయుడు. పూర్ణకృష్ణ అనే కలంపేరుతో రచనలు చేస్తూ పద్యవిద్యలో 
రాణిస్తున్నాడు. స్వస్థలం జోగిపేట దగ్గరి సంగుపేట. శబరిశతకం, కల్పవల్లి శతకం, 
గణేశ శతకం పూర్ణకృష్ణ రచనలు. పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా సేవలందించే 
కృష్ణ మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారిచే “వ్యాఖ్యాన కిరీటి” అనే పురస్కార 
మందు కున్నాడు. సామాజిక చైతన్య కాంక్ష్మ ఆధ్యాత్మిక భావాలు కలగలసిన పూర్ణకృష్ణ 
రచనల్లో నైతిక విలువల బోధన ప్రధానంగా కన్పిస్తుంది. కల్పవల్లి శతకం లోని 
పద్యాలు అవి: 

ధనము కొరకు తానుధర్మమ్ము వీడిన 

ముప్పుకలుగవచ్చు! తప్పులెన్నో! 

పరులమేలు గోర ఫలితము గల్లురా! 

కరుణ చూపు తల్లి! కల్పవల్లి!! 

మంచు కొండలందు మండు టెండలయందు 

ముసురు కొన్న వాన ముచ్చటందు 

భరతమాత రక్ష భవ్యశీలి సిపాయి 

శ్రీఘ్ర వరవిభూష! శ్రీ గణేశ! 


రమణీయమైన శైలితో పద్యాలను, వచన కవితలను రచిస్తున్నారు పూర్ణకృష్ణ. 


ణా 


49. మదనూరి సూర్యనారాయణ శర్మ (1965) : 
సిద్దేశ్వరి-లక్ష్మణ మూర్తి దంపతులకు జన్మించిన సూర్యనారాయణ శర్మ స్వస్థలం 
సిద్దిపేట దగ్గరి అంకిరెడ్డి పల్లి గ్రామం. వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యా యుడు. 


ఆధునిక సాహిత్య చరిత్ర 69 


మెదక్‌ జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నాడు. “శ్రీభాగవత 
మాహత్యం -గోకర్టోపాఖ్యానం” మదునూరి రచన. పద్మపురాణ కథను తీసుకొని 
కల్పనాశక్తితో రసౌచిత్యాన్ని పాటిస్తూ కొనసాగిన ఖండకావ్యంవలె గోకర్ణోపాఖ్యానం 
శోభిస్తుంది. సూర్యనారాయణ శర్మ తండ్రి భాగవత సప్తాహాలు నిర్వహిస్తుండడం 
వల్ల నాడువిన్న గోకర్షుని గాథను పద్యకావ్యంగా మలచినానని పేర్కొన్నాడు. 
అడుగడుగునా భక్తి భావం సాక్షాత్మరించేలా కొనసాగిన రచన ఇది. అందులో ఒక 
పద్యం 

భక్తి వేదాంత తత్వమ్ము పాదుకొనగ, 

సార సంసార వాసనల్‌ సమసిపోవ 

మోహబంధము వీడగ మునులనోలె 

పొసగ నిరపేక్ష భావనల్‌ పాటమరించె!! 


కథాసంవిధానం, వస్వైక్య్వత, సరళమైన శైలితో రచించిన గోకర్ణో పాఖ్యానం 
పలువురి మన్ననలందు కుంది. 


50. ఎస్‌.జవేరియా : 

ఆయేషాసిద్ధిఖీ, ఎమ్‌.ఖాదిమ్‌లకు జన్మించిన ఎస్‌.జవేరియా వృత్తిరీత్యా 
ఉపాధ్యాయిని. పలు పత్రికల్లో జవేరియా రచనలు ప్రచురితమైనాయి. వివిధ కవి 
సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొనే కవయిత్రి. అలుకుపూత (కవితామాలిక), మేలిముత్యాలు 
(వచన శతరం) అనే పుస్తకాలను ప్రచురించారు. వివిధ సామాజిక అంశాలపై 
అనేక కవితల్ని అక్షరబద్ధం చేసిన జవేరియా అభివ్యక్తి, రచనా విధానాల్లో నవ్యత్వాన్ని 
సాధించారు. 


“పరాయి పాలనలో... అతలాకుతమైన మన ఇంటిని 
మనమందరం కలసిమెలసి... అందంగా నిర్మించుకుందాం!” 


అని అలుకుపూత అనేకవితలో రాశారు. బంగారు తెలంగాణ వైపు అడుగేయాలని 
దిశానిర్దేశం చేశారు. ప్రతికవితా రమణీయం! వివిధ సాహితీ సంస్థల నుండి పలు 
సత్మారాలందుకున్న జవేరియా ఉపాధ్యాయిని. 


ర్‌1. గంగ కాళీనాథ్‌ (1968) : 
ఈశ్వరమ్మ-రాజప్ప దంపతులకు జన్మించిన గంగ కాశీనాథ్‌ స్వస్థలం తూప్రాన్‌ 
దగ్గరి ఘనపూర్‌. వృత్తిరీత్యా సంగారెడ్డిలో స్థిరపడ్డ కాశీనాథ్‌ తెలుగుభాషా 


70 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


బోధనపద్ధతులు అనే గ్రంథాన్ని సీనియర్‌ ఇంటర్‌ మార్గదర్శిని (సంస్కృతం చదివే 
విద్యార్థులకు)ని రచించారు. మెతుకు సాహితీ సాంసృతిక సంస్థలో వివిధ కార్యక్రమాల్లో 
చురుగ్గా భాగస్వాములయ్యే కాశీనాథ్‌ పలు కథావాచకాలను హిందీ నుండి తెలుగులోకి 
అనువదించారు. వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రియాశీలక భాగస్వామ్యం 
వహిస్తున్నారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. 
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయితగా కూడా సేవలందించారు. 


52. పల్లె పెంటారెడ్డి (1964) : 

అనసూయ, వెంకటరెడ్డి దంపతులకు జన్మించిన పెంటారెడ్డి స్వస్థలం సంగారెడ్డి 
ప్రక్కనున్న మల్మాపూర్‌ గ్రామం. ముళ్ళపూడి సచ్చిదానంద మూర్తి ఆశయ సాధనలో 
భాగంగా సాహితీసేవకై నడుంకట్టినారు. ప్రధోనాపాధ్యాయులుగా వృత్తి ధర్మాన్ని 
నిర్వర్తిస్తూనే సాహిత్య రంజని సంస్థకు అధ్యక్షులుగా అనేక కార్యక్రమాలు 
కొనసాగిస్తున్నారు. 64 మంది కవుల కవితలను ఒకచోట చేర్చిన “సాహిత్య సౌరభాలు” 
అనే కవిత్వ సంకలనానికి సంపాదకత్వం వహించి ప్రచురించారు. ఈ సంచికకు 
బాబురావు, ముళ్ళపూడి లక్ష్మీనరసింహశర్మ సహ సంపాదకులుగా వ్యవహరించారు. 


58. ముడుంబై పద్మశ్రీ : 

సాహితీ సేవకులు ముడుంబై రంగకృష్ణమాచార్యుల పుత్రిక పద్మశ్రీ. తండ్రి 
నుండి కవన వారసత్వాన్ని అందుకొని, సాహితీసేద్యం చేస్తూ, మెదక్‌ జిల్లా రచయితల 
సంఘానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సాహితీ సేవలో భాగంగా పలు 
కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వృత్తిరీత్యా భాషోపాధ్యాయిని అయిన పద్మశ్రీ “శ్రీ 
మన్సంపన్ముండుంబై రంగ కృష్ణమాచార్యులు గారి పద్యకవిత్వ పటుత్వ పరిశీలనం” 
అనే పరిశోధనా గ్రంథాన్ని వెలువరించారు. మెదకు జిల్లా రచయితల సంఘం పక్షాన 
73 మంది కవితలతో “కవితాకుసుమాలు” అనే సంకలనాన్ని వెలువరించారు. వివిధ 
సంచికల్లో వీరి కవితలు ప్రచురించబడ్డాయి. 


54. డప్పోల్ల రమేశ్‌ (1986) : 

కవిగా, గాయకునిగా, సాహితీ సంస్థ నిర్వాహకునిగా బహుముఖీనమైన 
సేవలందిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువకవి డప్పోల్లరమేశ్‌. 
లచ్చమ్మ - మొగులయ్య దంపతులకు జన్మించిన రమేశ్‌ సామాజిక చైతన్యాన్ని 
ఆకాంక్షించిన కవి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 71 


వలపోత (దీర్హక్రావ్యం), మెతుకుసీమ కవితా సంకలనం (సంపాదకత్వం), 
కువ్వ(కవితాసంకలనం), మున్నగు రచనలు వెలువరించిన రమేశ్‌ తెలంగాణ 
ఉద్యమంలో ఆటై, పాటై అలరించాడు. రమేశ్‌ రచించిన వలపోత తెలంగాణోద్యమ 
సుదీర్హ కవిత. తన బాధను, గాథను, ఉద్యమ ప్రస్థానాన్ని అన్యాయాన్ని వలపోస్తాడు 
కవి. మంజీరా నదితో తన భావాల్ని పంచుకుంటాడు. ప్రశ్నిస్తాడు. ఆర్తితో పలుకుతాడు. 
ఇట్లా వలపోతలో అడుగడుగునా ఉద్యమ సందర్భమే కన్పిస్తుంది. 


అమ్మ...మంజీర! 

ఇయాల మెతుకుసీమల 

ఎవని ముఖం జూసినా 
యెతల కుంపటయిందెందుకు? 
యే కొంప జూసినా 


అంటూ ప్రజలబాధను తన బాధగా తలచుకొని వలపోస్తాడు! 
అంబేద్మర్‌, పూలేల ఆదర్శాలను జీవితంతో సమ్మిళితం చేసుకున్న రమేశ్‌ 
రచనల్లో అడుగడుగునా తెలంగాణ అస్తిత్వం తొణికిసలాడుతుంది. 


55. పూసల లింగాగాడ్‌ (1964) : 

అడివయ్య - పెంటమ్మ దంపతులకు జన్మించిన పూసల లింగాగౌడ్‌. శిశు 
మందిర ఆచార్యులుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి భారతీయ విద్యామందిర 
వ్యవస్థాపకులై పాతికేళ్ళకు పైగా విద్యాక్షేత్రాన్ని సాగు చేస్తున్నారు. జాతీయ భావాలతో 
రచనలు చేస్తూ జాతిని జాగృత పరుస్తున్నారు. మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక 
సంస్థకు అధ్యక్షులుగా, రోటరీక్లబ్‌ బాధ్యులుగా, వివిధ సాహిత్య సామాజిక క్షేత్రాలకు 
వెన్నుదన్ను గావించి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. “మణిపూసలు” వచన కవితా 
సంపుటి లింగాగౌడ్‌ రచన. వివిధ సామాజిక అంశాలతో కూడిన కవి రచనలో 
కవిత్వ మణిపూసలనేకం ఉన్నాయి. వెలుగు తేజం అనే కవితలో ప్రపంచ తెలుగు 
మహాసభల వైభవాన్ని ఆవిష్కరిస్తూ... 


ఆంగ్లమ్మే అధికారమైనవేళ... 
అణువణువు... అనుక్షణం... 
అంతరాళలోంచి పెల్లుబికే 
అగ్నిపర్వత కెరటం బద్దలైనవేళ 


72 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


మెరిసిందొక వెన్నెల కిరణం! 
అదే... ప్రపంచ తెలుగు మహాసభ విస్ఫోటం! 
పదికాలాలు తెలుగును బతికించే తెలుగుతేజం!! 


అంటారు. అగ్నిపర్వతం బద్దలైతే వెన్నెలకిరణం మెరిసిందనటం లింగాగౌడ్‌ భావనా 
బలానికి పరాకాష్ట. తెలుగు మహాసభలు పదికాలాలు తెలుగును బతికించేందుకు 
అని గుర్తించడం ఊహశక్తికి నిదర్శనం. 

ఇట్లా ప్రతి కవితలో ఒక్కొక్క అంశాన్ని రమణీయంగా ఆవిష్కరిస్తూ, 
సందర్భోచిత ఆలంకారికతతో ముందుకు నడిపారు లింగాగౌడ్‌. గాంధీ ప్రతిష్టాన్‌ 
మరియు గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సంస్థకు జిల్లా కన్వీనర్‌గా సేవలందిస్తున్న గౌడ్‌ 
సేవలకు అనేక పురస్మారాలు లభించాయి. 


56. పట్లోళ్ళ మీనాక్షి : 

పట్లోళ్ళ వీరప్ప-ఈశ్వరమ్మ దంపతులకు జన్మించిన మీనాక్షి స్వస్థలం పొట్టిపల్లి 
(గ్రామం. వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యాయిని. విద్యాభ్యాస దశ నుండే కవిత్వం 
రాయడం ఆరంభించారు. డిగ్రీలో ఉండగా కళాశాల మేగజైన్‌ రూపకల్పనలో కీలక 
పాత్ర పోషించి కవితా కళకు మరింత పదును పెట్టుకున్నారు. 

'తురాయిపూలు’ అనే కవితా సంకలనాన్ని రచించారు. 86 కవితలతో ఉన్న 
ఈ సంకలనం చివరలో పదహారు మంది విద్యార్థులు రాసిన కవితలను కూడా 
కూర్చడం విశేషం. విభిన్నమైన అంశాలను వినూత్నంగా కవితాత్మకం చేసిన మీనాక్షి 
కవిత్వానికి ఉదాహరణ ఈ పంక్తులు 


“రమణీయ పదముల మాధుర్యం కాదు... 
ఇంపైన అక్షరాల గుంపు కాదు 

సొంపైన వాక్యాల కూర్చు కాదు... 
సొగసైన ప్రాసల చేర్చు కాదు... 

అలరారే తేనియాలూరు పాట కాదు... 
కవిత్వమంటే....” 


అని 'కవిత్వమంటే శీర్షికన గల కవితలో “చీకటిని చెరిపేసే చిరు దివ్వె 
కవిత్వం” అని ముగిస్తారు. కవిత్వాంశాన్ని కవిత్వీకరించిన తీరు బెచితీవంతం. 

“తురాయి పూలు” మీనాక్షి ప్రతిభకు తార్మాణం. ఉపాధ్యాయ వృత్తిలో 
ఉంటూ కవితా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న మీనాక్షికి పలుపురస్మారాలు లభించాయి. 


ఆధునిక సాహిత్య చరిత్ర 73 


మీనాక్షి రచించిన కవితలు పలు దిన, వార, పక్ష మాస పత్రికల్లో ప్రచురితమైనాయి. 


57. వడ్డెముద్దంగుల ఎల్లన్న (1978) : 

శివమ్మ-నర్సయ్య దంపతులకు జన్మించిన ఎల్లన్న స్వస్థలం బొంతపల్లి. 
చదివింది పదోతరగతి వరకైనా సామాన్యుని కడగండ్లను అధ్యయనం చేసినవాడు. 
వడ్డెర వృత్తిని చేస్తూనే కవితా వ్యాసంగం కొనసాగిస్తున్న కృషీవలుడు ఎల్లన్న జనచైతన్య 
కళా సంస్థ అధ్యక్ష బాధ్యతను భుజానికెత్తుకొని, రచనల చెరువు సాహిత్య వేదికను 
నిర్వహిస్తూ కవిలోకానికి మార్గదర్శిగా కొనసాగుతున్నాడు. 

సబ్బండనాదం (ప్రజలపాటలు) నాపల్లెతీరు (పర్యావరణ పాటల) వీరన్న 
విజయం (బొంతపల్లి వీరభద్ర స్వామి స్థలమాహాత్యం, భక్తిగీతాలు, మంగళహారతులు) 
మున్నగు రచనలు చేశారు. సామాజిక చైతన్యాన్ని కాంక్షించిన ఎల్లన్న అరవైకి పైగా 
సిడిలు ఆల్బమ్స్‌గా విడుదల చేయడం విశేషం. 

ఎల్లన్న రాణిన “సబ్బండనాదంికు ముందుమాట రాస్తూ ప్రముఖకవి డాక్టర్‌ 
బెల్లంకొండ సంపత్‌కుమార్‌ ఆయన పాటలను ఐదు రకాలుగా విభజించవచ్చు 
అంటారు. అవి 1) వృత్తులు, కుల చైతన్య గీతాలు, 2) సామాజిక చైతన్య గీతాలు, 
3) నాస్టాల్దియా (గతస్కృతి), 4) కళలు, 5) స్ఫూర్తిసృతి గీతాలు ఇంకా ఇతర 
గీతాలు. 

కవిగా శ్రామికులకు గౌరవం, మంచిరోజులు రావాలని ఎల్లన్న ఆకాంక్షించి 
నాడు. కుమ్మరులు, రజకులు, యాదవులు, మాదిగలు ఇట్లా ఒక్కొక్కరు సమాజంలో 
ఏయే సేవలందిస్తున్నారు. వారి ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. 


...తరతరాల చరిత్రను తిరగరాసే శక్తి మనది 
తలవంచక బతికినట్టి సత్తువెంతో మనకున్నది... 
బందియైన తెలంగాణ బాధ తీర్చి కదులుదాం! 
సామాజిక తెలంగాణ సాధనకై ఉరుకుదాం! 


సదువులల్ల కొలువులల్ల సమానతను పెంచుదాం!! అని సామాజిక 
సమరసతామూర్తిగా ఎల్లన్న తన కవితా పంక్తుల్లో దర్శనమిస్తాడు. 


58. వడ్ల సాయిలుచారి (1979) : 
మల్లయ్య-శ్యామమ్మ దంపతులకు జన్మించిన సాయిలుచారి స్వస్థలం 
పెద్దశంకరంపేట దగ్గరి ఉత్తుటూరు గ్రామం. వృత్తిరీత్యా భాషోపాధ్యాయుడైన సాయిలు 


74 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


పాటల రచయితగా, కవిగా, గాయకునిగా గుర్తింపును పొందారు. 

'జ్ఞాపకాలగని” అనే కవితా సంకలనాన్ని వెలువరించిన సాయిలు ఉద్యమ 
సమయంలో సభల్లో గాయకుడుగా చిరపరిచితుడు. ఇరవైఐదు కవితలున్న జ్ఞాపకాల 
గనిలో వివిధ సామాజికాంశాలను అక్షరీకరించాడు. వస్తువులో ఆధునికత, భాషలో 
ప్రాంతీయ అస్తిత్వం అడుగడుగునా ఈ కవితా సంకలనంలో దర్శనమిస్తాయి. 

లోకానికి ప్రాణం అనే శీర్షికతో ఉన్న కవితలోని వాక్యాలు ఇవి. 


ఆ... అమ్మలు 

వంగి వరినాట్లు వేసినప్పటి పాట 
ఇంకా... ఇప్పటికీ వినిపిస్తూనే ఆది! 
ఎండలో శ్రమిస్తుంటే... 

చిందిన స్వేదం...ఇంకా... 
ఎదిగిన వరికొసలన ఉండి... 
ముత్యాల్లా మెరుస్తూ ఉంది! 

ఆనాటి పాటతో... 

ప్రాణంపోసి నాటిన పైరు 
నేటికీ...ఆ పాట పరిమళతాళానికీ... 
నాట్యం చేస్తూ ఉంది! 


ఇట్లా రమణీయ శబ్ద విన్యాసంతో, ఉత్తమ ఉపమానాలతో, ఊహాశక్తి జనితమైన 
కవితలతో శోభిల్లిన జ్ఞాపకాలగనిలో అనుభవస్కృతులను అక్షరబద్ధం చేశాడు సాయిలు! 
పాటతో వచన కవితా విన్యాసంతో సాహితీ క్షేత్రంలో ప్రవర్ధమానమై వెలుగొంద 
మన్నాడు. 


59. ఎన్నార్‌ (నర్సింలు) (1960) : 

ఎన్నార్‌ కలంకేరుతో రచనలు చేస్తూ, సామాజిక అసమానతల్ని 
అధిగమించాలనే ఆకాంక్షతో మార్పు కళా మండలిని స్థాపించిన నర్సింలు స్వస్థలం 
సంగారెడ్డి దగ్గరి చెర్లగూడెం (గ్రామం. కిష్టమ్మ, జంగయ్య తల్లిదం(డ్రులు. 
ఉపాధ్యాయునిగా, ఉపన్యాసకునిగా, కళాశాల ప్రధానాచార్యులుగా సేవలందించిన 
నర్సింలు ఎన్నార్‌ పాటలు 1, ఎన్నార్‌ పాటలు 11 సంకలనాలను ప్రచురించారు. 
సామాజిక దురాచారాలపై చైతన్యం కల్గించడమే లక్ష్యంగా ఆయన రచనలు 
కొనసాగాయి. అట్టడుగు వర్గాల కడగండ్లను అక్షరాల్లోకి మలచిన ఎన్నార్‌ మార్చుకళా 


ఆధునిక సాహిత్య చరిత్ర 75 


మండలి ద్వారా ఇతోధిక సామాజిక సేవచేస్తున్నారు. స్వయంగా కవీగాయకులైన 
ఎన్నార్‌ అనేకమంది విద్యార్థులను గాయకులుగా తీర్చి దిద్దుతున్నారు. తెలంగాణ 
అస్తిత్వం, దళిత బహుజన చైతన్యాకాంక్ష ఆయన చరణమై రవళిస్తుంది. 


“ఆహా అంబేద్మరా... 
దళితులకు బాంధవా... 
నీత్యాగం నీమేలు మరువలేమయా...” 


అంటూ సాగే ఎన్నార్‌ పాటల్లో అంబేద్మర్‌ దార్శనికత గోచరిస్తుంది. 

హాస్టల్‌ పిల్లలన్న అపనిందలేస్తరేమి? 

కన్నింటి జూసిపొండ్రి కతలేందొ తెలుసుకోండ్రి... 

పప్పంటు జేసి పోస్తరు నీళ్ళల్ల పప్పు గలిపి.... 
అంటూ రాసిన పాట హాస్టల్‌ విద్యార్థుల బాధలను కళ్ళుముందుంచుతుంది. 

బడుగు జీవుల వేదనను అక్షరాల్లో నిక్షిప్తం చేసి, గానంచేసి శ్రోతల్ని 

మంత్రముగ్ధుల్ని ఆలోచనా పరుల్ని చేసే ఎన్నార్‌ అభ్యుదయ భావాలు తర్వాతి 
తరానికి అందిస్తూ సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 


60. కోవూరి నర్సింలు (1989) : 

కిష్టయ్య - బూదెమ్మ దంపతులకు జన్మించిన కోవూరి నర్సింలు స్వస్థలం 
నారాయణఖేద్‌ దగ్గరి “మాద్వార్‌' గ్రామం. జన్మించింది మారు మూల పల్లెలోనైనా 
అక్కడ నుండి అక్షర కిరణాలను ప్రసరింప జేసిన యువకవి. ఉపాధ్యాయునిగా, 
ఉపన్యాసకునిగా జీవనం కొనసాగిస్తూ కవితాక్షేత్రంలోకి అడుగుపెట్టి “ఇంకా... 
తెరతీయని మనసు” అనే కవితా సంపుటిని వెలువరించాడు. సాహిత్యాధ్యయనంతో, 
కవిత్వ సృజనతో కొనసాగుతున్న నర్సింలు కవితా సంకలనంలో 66 కవితలున్నాయి. 
ప్రతికవితా దేనికదే ప్రత్యేకం. వస్తువులో అత్యాధునికత, అభివ్యక్తిలో నవ్యత్వం, ప్రతి 
కవితలోనూ కనిపిస్తుంది. 'నీవొకమార్చ్పు” అనే మొదటి కవితలో... 


“జనజీవన చైతన్యమై 

అద్భుత అంకితభావమై 

ఆదర్భ ప్రగతికి అణబడ్ల్గోల్ల ఆకలితీర్పు 
దోచుకుంటున్నోళ్ళని అణిచివేయు 
ఆకలి అవినీతిని తరిమికొట్టు 


76 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


సకల మత సమ్మిళితమని చాటింపు 
అసమానతలు లేని సమాజాన్ని 
ఆశించిన సంకల్పమనీ... నా ఎదురుచూపు” 


అంటాడు. కవి ఎప్పుడు ఆశాజీవి. సమాజాన్ని మార్చివేయాలనుకునే. తపనశీలి 
అని ఈ కవిత తెలియజేస్తుంది. ఆ ఆశావహదృ్భృక్పథంలోనుంచే నూతన ఆవిష్కరణలు 
వస్తాయి. అట్లా సామాజిక చైతన్య కాంక్ష అధికంగా గల కోవూరి నర్సింలు తన 
మొదటి రచనకు ఇంకా తెరతీయని మనసు అని నామకరణం చేయడం 
కాకతాలీయమైనా మనుషుల మనసుల మీద కమ్ముకున్న తెరలను తొలగించాలని 
ఆరాట పడ్డాడు. 


61. సొన్నాయిల బాలరాజ్‌ (1987) : 

మైమరపించే పాటతో, జ్ఞానామృతం పంచే బోధనతో తనకంటూ ప్రత్యేక 
స్థానాన్ని సంగారెడ్డి జిల్లాలో సంపాదించుకున్న యువకవి సొన్నాయిల బాలరాజ్‌. 
కోహీర్‌లో జన్మించిన బాల్‌రాజ్‌ తల్లిదండ్రులు సొన్నాయిల పూలమ్మ, జగన్నాథం. 
పేదరికంలో జన్మించిన బాల్‌రాజ్‌ కష్టపడి చదివి, ఎన్నార్‌ ప్రోత్సాహంతో పాటల 
పూదోటలో విరిసిన గాత్ర మందారమై అలరారాడు. అద్భుతంగా పాటలు రాయడం, 
అంతకంటే కమనీయంగా ఆలపించడం సొన్నాయిల బాలరాజ్‌కు వెన్నతో పెట్టిన 
విద్య. “పాఠశాల జీవితం” అనే పాటల పుస్తకాన్ని వెలువరించిన బాల్‌రాజ్‌ జీవితానికి 
దగ్గరి అంశాలను కవితాత్మకం చేసి పాటగా ప్రతిధ్వనించాడు. సహజమైన 
పల్లెహృదయం తొంగిచూసే పాటలు బాలరాజ్‌ కంఠం నుండి వింటే మంత్రముగ్దులు 
కాని వారుండరు. సంగారెడ్డి కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో, మార్చుకళా మండలిలో 
క్రియాశీలక పాత్ర పోషించిన బాలరాజ్‌ బహుజన సాంస్కృతిక వేదిక బాధ్యులుగా 
సేవలందిస్తున్నారు. 


62. అవుసుల భానుప్రకాశ్‌ (1979) : 

శశిరేఖ-గోపాల్‌ దంపతులకు జన్మించిన అవుసుల భానుప్రకాశ్‌ స్వస్థలం 
మెదక్‌ దగ్గరి బూర్లుపల్లి గ్రామం. వృత్తిరీత్యా సంగారెడ్డిలో స్థిరపడ్డారు. సంగారెడ్డి 
కేంద్రంగా “మెతుకుసీమ” సాహితీ సాంస్కృతిక సంస్థకు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా 
కొనసాగుతున్నారు. 

భారతినీకై అక్షరహారతి (కందపద్యకృతి), హైందవవీరా (సంక్షిప్త శివాజీగాథ), 
అంతర్నేత్రం (వచన కవిత్వం), ఆవాహన (వివేకానంద ప్రేరణ గీతిక), మెతుకుసీమ 


ఆధునిక సాహిత్య చరిత్ర 77 


కవన సీమ (మాతృ భాషా వైళిషస్ట్ర సంచిక - సంపాదకత్వం), జరబోలో శంకర 
(వ్యంగ్య ఖండికలు), బంగరు తెలగాణ భవ్యవీణ (శతకం), భారత్‌ మాతాకీజై (దేశభక్తి 
కవితల సంకలనం - సంపాదకత్వం); తెలంగాణ వీరుడు (శతకం) ప్రణయ మధురిమ 
(రుబాయీలు), మానవ భారతం (వచన కావ్యం), తెలంగాణ పదాలు, మున్నగు 
రచనలు చేశారు. 

భాషోపోధ్యాయులుగా పనిచేస్తూ ప్రభుత్వ పాఠ్యపుస్తక రూపకల్పన-రచనా 
కమిటీ సభ్యులుగా, పాఠ్యపుస్తక రచయితగా కొనసాగుతున్నారు. సంగారెడ్డి నుండి 
మెతుకుసీమ సంస్థ ద్వారా అనేక మంది నూతన కవులను వెలికితీశారు. సాహిత్య 
సదస్సులు, కవిసమ్మేళనాలు నిర్వహిస్తూ సభలకు వ్యాఖ్యాతగా విజయవంతంగా 
నడిపించారు. 

పద్యకవిగా అనేకమంది పద్య కవులను ప్రోత్సహించారు. ఇప్పటికి ఏడు 
అష్టావధానాలు పూర్తి చేశారు. భానుప్రకాష్‌ సాహిత్య సాంస్కృతిక సేవలకు గుర్తింపు 
నిస్తూ పలుపురస్మారాలు లభించాయి. గాంధీ ప్రతిష్టాన్‌ 40 గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ 


సంసవారిచే స్వర్ణకంకణ సన్మానం, “సాహితీకళాప్రవీణి బిరుదును పొందిన భానుప్రకాశ్‌ 


థి 


సంగారెడ్డి సాహితీక్షేత్రాన్ని సేద్యం చేస్తున్న నిత్యకృషీవలుడు. 


కథ 

ప్రంచ కథా వాజ్ఞయంలో తొట్టతొలి కథనందించినది సంగారెడ్డి సమీపంలో 
కొండాపూర్‌. ఆధునిక కథారచయితలు కొందరు ఉన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా 
కేంద్రంగా ఉన్నపుడు పూర్వ జిల్లా వ్యాప్తంగా ఉన్న కథారచయితలు ఇక్కడి నుండి 
కథా సంకలనాలు వెలువరించడం విశేషం. జిల్లాల విభజన తర్వాత ఏర్పడ్డ నూతన 
సంగారెడ్డి జిల్లాలో కథారచయితల సంఖ్య బాగా తక్కువేనని చెప్పాలి. సంగారెడ్డి 
జిల్లాకేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో నివసించే చేపూరి నారాయణ కథారచయితల్లో 
అగ్రగణ్యులు. 


చేపూరి నారాయణ : 

రామచంద్రయ్య, ఎల్లమ్మ దంపతులకు జన్మించిన చేపూరి నారాయణ విశ్రాంత 
భాషోపాధ్యాయులు. ముళ్ళపూడి సచ్చిదానంద మూర్తి నెలకొల్పిన సాహిత్యరంజని 
సంస్థలో క్రియాశీలక బాధ్యులుగా సేవలందించారు. 


78 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


వీరు 1965లో 10 కథలతో 1965లోనే, “కథాప్రపంచం” అనే సంకలనాన్ని 
వెలువరించారు. 70వ దశకంలో 12 కథలతో 'కొత్తగులాబీలు సంకలనాన్ని 15 
కథలతో 'కథావిపంచి' సంకలనం వెలువరించారు. 2006లో రతనాల వీణ) అనే 
సంకలనాన్ని 20 కథలతో వెలువరించారు. కథలు, కథాసంకలనాలే కాకుండా 
“స్వప్పధాత్రి” అనే వచన గేయ సంపుటిని, ఆమె’ అనే వచన కావ్యాన్ని 'చీకటిచీల్చిన 
కిరణం” “ఇంద్రధనస్సు అనే నాటికలను రచించారు. 

మానవజీవితాలకు అతిదగ్గరగా ఉండే అంశాలను ఎన్నుకొని అద్భుత శిల్పంతో 
కథను నడిపించగలరు చేపూరి నారాయణ. 

రాష్ట్రస్థాయిలో వెలువడిన పలు కథా సంకలనాల్లో చేపూరి నారాయణ 
కథలుండడం విశేషం. 


ముగింపు 
సదాశివపేట, టేక్మాలు మొదలైన ప్రాంతాల్లో కథలు రచించిన రచయితలు 
కన్పిస్తారు, కానీ వారెవరూ స్వీయ కథా సంకలనాలు ప్రచురించలేదు. 
విశ్వసాహిత్యానికి తొలి కథనందించిన ఈ ప్రాంతం నుండి కథా సాహిత్యం 
మరింత విసృతంగా వెలువడ వలసిన అవసరం తప్పనిసరి అనే విషయం నిస్సందేహం. 


ఆధునిక సాహిత్య చరిత్ర 79 


7. ముగింపు 


సాహిత్య, సాంస్కృతిక విశేషాలతో అలరారిన సంగారెడ్డి జిల్లాలో గ్రంథాలు 
పలు రచనలు వెలుగు చూసిన కవుల గూర్చి తరచి చూశాం. (ప్రత్యేక సందర్భాల్లో, 
పత్రికల్లో, వివిధ కవిసమ్మేళనాల సందర్భంగా కవితాధారను ఒలికిస్తున్న కవులెందరో 
ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రత్యేక సంచికల్లో భాగస్వాములై, దిన, వార, పత్రికల్లో 
అక్షర సేద్యం చేస్తున్న కవులకూ సంగారెడ్డి నిలయం. 

సంగారెడ్డి కేంద్రంగా శ్రీపాద బాలాజీ, కొత్తమురళి, జనమంచి విఠలేశ్వర 
శర్మ, ముళ్ళపూడి లక్ష్మీనరసింహశర్మ, చంద్రమౌళి, సత్తయ్య, రవికుమార్‌, విరాట్‌ 
స్వరూప్‌, ఎం. వెంకటేశం, శంకరయ్య, లతీఫ్‌ ఆర్టూ, తుల్దయ్య, శ్రీనివాసాచారి, 
సావిత్రి, లచ్చిరెడ్డి, పుష్పలత, సునీత, విశాలాక్షి చైతన్యప్రియదర్శిని, భాగ్యలక్ష్మి, 
జ్యోత్స్స సునీత, చంద్రశేఖర శర్మ, జి.వినోద, మల్లికార్జున్‌, ప్రసన్నచారి, అద్దంకి 
తిరుమల వాణిశ్రీ, సరళ తదితరులెందరో కవన తోటలో విహరిస్తూ కవితా సేద్యం 
చేస్తున్నారు. 

జహీరాబాద్‌ కేంద్రంగా కమ్మరిమారుతి, కృష్ణారెడ్డి, మొగలిమాల, చంద్రశేఖర్‌, 
విశ్వనాథ్‌, చంద్రకాంత్‌, బస్వరాజ్‌, మహేశ్చర్‌, మదిరెసిద్ధన్న, మొదలైన కవులు 
కవనర్సురిని కురిపిస్తున్నారు. 

అట్లే నారాయణఖేడ్‌ ప్రాంతం నుండి రాజయ్యచారి, భూమయ్య, చంద్రశేఖర్‌, 
జగదీశ్‌, నాగభూషణం, మహిపాల్‌రెడ్డి, మారుతి, పద్మాకర్‌, సాయిబాబా, పండరి, 
నీరజ, రవీందర్‌, దేవదానం మున్నగు కవులు అక్షర నీరాజనం చేస్తున్నారు. 

వైవిధ్యమైన సంస్కృతికి ఆలవాలమైన సంగారెడ్డి జిల్లా భౌగోళికంగా, 
చారిత్రకంగా, సాహిత్య పరంగా, ఆర్థిక కోణంలోనూ తనకంటూ విశిష్టతను 
సంతరించుకొన్నది. శైవవైష్టవాల సమ్మిళితమై, తెలుగు-కన్నడ భాషలు మమేకమైన 
విలక్షణమైన ఈ (ప్రాంతం నుండి మరికొన్ని రచనలు రావలసిన ఆవశ్యకత ఎంతైనా 
ఉన్నది. కవులు, రచయితలు అధ్యయన అనుశీలనలు చేన్తూ లోతైన 
సాహిత్యావగాహనను ఏర్పరచుకొన్నపుడే అది సాధ్యం. ఆదిశగా సాహిత్య సంస్థల 
ప్రోత్సాహం, సారస్వత మూర్తుల వైభవానికి లక్ష్మీ ప్రదాతల సహకారం లభిస్తుందనే 
ఆశాభావాన్ని ప్రకటిద్దాం! 

తెలంగాణ సాహితిసిగలో తురిమిన పరిమళభరితమైన మల్లియలా సంగారెడ్డి 
సాహితీవైభవం వికసించాలని ఆకాంక్రిద్దాం!! 


_—_——లి శ్రి 


80 సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 


